కె.తంగ్రీకులీయెవ్ - 


బంగారు గిన్నె 


“రాదుగ ” ప్రచురణాలయం 

మాస్కో 


విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 


20 - 00 


In 


మా బుజ్జి బాబులూ ! మా బుజ్జి పాపలూ ! 

యీ పుస్తకం రాసిన ఆయన పేరు కయూమ్ తం గ్రీకులీయెవ్ . యెంతో పేరు వున్న సోవి 
యట్ కవి , రచయిత . మీరు ఆయన్ని చూడాలనుకుంటే సోవియట్ యూనియన్ దక్షిణాది కంటా 
వెళ్లాలి. యెండగా , వేడిగా వుండే తుర్క్మెనియాకి వెళ్లాలి . - 

యిది మంత్ర ముగ్ధం కావించే దేశం . యిక్కడి వీధుల్లో నదురైన రంగుల కార్లు , ట్రక్కులు 
తిరుగుతూ వుంటాయి. వీటికి పక్కనేరాజసంగా వూగుతూ నడిచే వొంటెలూ , విచారకరమైన పెద్ద 
కళ్లు వున్న గాడిదలూ కూడా వుంటాయి . యిక్కడి పొలాల్లో గోధుమ , పత్తి పండుతాయి . యీ , 
పత్తి నుంచి అందమైన బట్టలు వేస్తారు. యీ బట్టలతో పెద్దలూ , పిన్నలూ దుస్తులు కుట్టించు 
కుంటారు . మరి పళ్ల తోటల్లో రసంవూరే రకరకాల పళ్లు పండుతాయి . ఎర్రటి ఆపిల్స్ , జేగురు 
రంగు భేరీ పళ్లు , ఆఫ్రికా లు , గింజలు పక్వానికి వొచ్చినదానిమ్మ పళ్లు , రసంవూరే ద్రాక్ష గుత్తులు 
వుంటాయి , బాదం కాయలు కూడా కాస్తాయి . యిక పుచ్చ కాయలున్నాయి - యెన్ని రకాల పుచ్చ 
కాయలు , కర్బుజాలు పొలాల్లో పండుతాయో! యీ నోరూరించే ఆరోగ్యకరమైన పళ్లనన్నిట్నీ తుర్క్మె 
నియా ప్రజలు పండిస్తారు. యెంత కష్ట పడి మొక్కలు నాటి , నీళ్లు పోసి వాటిని పెంచుతారో ! 
యిక పంటకోత అప్పుడు వుండే శ్రమ! అదీ యేం తక్కువ కాదు . - 

కయూమ్, తంగ్రీకులీయెవ్ యిలాంటి దేశం గురించిరాశారు. ఆయన వొక తుర్క్మెన్ గ్రామంలో 
పుట్టరు, పెరిగేరు . ఆ వూరుకారకూమ్ యెడారికి అంత దూరం కాదు . చిన్నప్పటినుంచీ ఆయన 
పొలాల్లో , పళ్ల తోటల్లో తల్లిదండ్రులకి సాయం చేసేవాడు . వొక కొత్త కాలవ , కారకూమ్ కాలవ , 
గొడ్డు యెడారిని సస్యశ్యామలం చేస్తూ పారడం స్వయానా తన కళ్లతో చూశాడు . ఆ చవిటి పర్ర 
ఆకుపచ్చ పొలాలుగా మారి పళ్ల తోటలుగా వికసించడం స్వయానా తన కళ్లతో చూశేడు . దీన్నంతటి 
గురించీ పిల్లలకీ పాపలకీ చెప్పాలని , తపన పడ్డాడు . 

యిరవై అయిదేళ్లుగా అనేక సోవియట్ రిపబ్లిక్ లో , విదేశాలల్లో వున్నపిల్లలు తంగ్రీకులీయెవ్ 
ఉల్లాసకరమైన గీతాలు చదివి ఆనందిస్తున్నారు . సమ్మోహకరమైన చిన్న కథలు చదివి ఆనందిస్తు 
న్నారు . యీ గీతాలకీ , కథలకీ ఆయనకి హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అంతర్జాతీయ బహుమతీ 
వచ్చింది . యీ కథలు చదివితే , పాపలూ , మీరు వీటినిరాసిన ఆయన నేలని చూసినట్టే వుంటుంది . 
మరి , అందుకు కయూమ్ తం గ్రీకులీయెవ్ కి కృతజ్ఞతలు చెపుదాం . 

వై . అకీమ్ | 


- 


aananaanamam 


Taa 


కె.తంగ్రీకులీయెవ్ 


బంగారు గిన్నె 


అనువాదం: ఆర్వియార్ 
చిత్రాలు : జి . యూదిన్ 


К . Тангрыкулиев 
ЗОЛОТАЯ ЧАША 

На языке телугу 


K . Tangrykuliev 
THE GOLDEN GOBLET 

In Telugu 


యిందులో 


బంగారు గిన్నె . . . . . . . 
బుజ్జి మేక . . . . . . . 
ఎడారి కథలు 


అద్భుత కథలు . . . . . . 


© “రాదుగ " ప్రచురణాలయం 1990 


సోవియట్ యూనియన్ లో ముద్రింపబడింది 


ISBN 5 -05- 002344 - 01 


melon 


గిన్నె 


కిజిల్ అయాక్ 


యీ భూమ్మీద కిజిల్ అయాక్ అంత చక్కని వూరు యింకోటి లేదు . నేను యిక్కడే పుట్టాను. దీని స్వరం 
అమూదార్య నది అనంత గీతం . యీ నది నీళ్లు స్వచ్ఛంగా తియ్యగా వుంటాయి. వొక్క సారి తాగితే యిక జీవితంలో 
మరిచిపోలేం. 

పొద్దున్నే వూరి చుట్టుతా నేలమీద అడివి కుందేళ్ల వీ, ముళ్ల పందులవీ , నక్కలవీ , గుంటనక్కలవీజాడలు కనిపి 
స్తాయి . యిప్పుడు కూడా ఆ జాడలు పడుతూనే వుంటాయి. 

నేను చిన్నపిల్లాడిగా వున్నప్పుడు కిజిల్ అయాక్ అంటే అర్థం యేమిటో తెలిసేది కాదు . పెద్దలు ఆ పేరు 
యెందుకు పెట్టారో ! అసలు మా యింటికివొచ్చే చుట్టాలిదే తప్పు అని చెప్పాలి ! యెప్పుడు వాళ్లు మా యింటికి 
వొచ్చినా నన్ను ఉడికించేవాళ్లు : - 

“ బాగుందిరా నాయనా ! నీ కాళ్లు చూడాలి, కడుపు నిండిపోతుంది ! నువ్వు అసలైన కిటిల్ అయాక్ కుర్రాడి 
వైతే నీ కాళ్లు బంగారంలా వుండాలి " అనేవాళ్లు . 

తుర్క్మెనియన్ భాషలో కిజిల్ అంటే యెరుపు .కాని బంగారం అని కూడా అర్థం . అయాక్ అంటే కాలు . 
కాని యిరుగుపొరుగు ప్రజల భాషలో దీనికి “పాత్ర ” , “ గిన్నె ” , “ ఛషకం " అని అర్థాలున్నాయి . ఒక అద్భుత కథలో 
షా జెమ్షిద్ కి వున్న మంత్ర మహిమల బంగారు గిన్నె యీ “ కిజిల్ అయాక్ ” . ఆ గిన్నెలోకి చూస్తే లోకంలో 
జరిగే విశేషాలన్నీ ఆయనకి తెలిసేవి . 

మొత్తంమీద మా వూరికి ఆ పేరు మా వూరి పూర్వుల ఐశ్వర్యం బట్టి వచ్చింది . ఒకప్పుడు మా వూరి యిసిక 
తిప్పలమీద తుఫాన్ పట్టినప్పుడు ఆకాశంలో ముసురుకు వచ్చే మేఘాల్లాగా గొర్రెలు మందలు మందలుగా 


వుండేవట పెద్ద వాళ్లు అంటారు . ఆ 

గొర్రెలన్నీ కొంతమంది సంపన్నులైన ఆసామీలవే అనుకోండి . ప్రజలు తామే 
పాలకులయినప్పుడు యీ ఆసామీలు గొర్రెల మందల్ని తోలుకుని పొరుగున వున్న అప్పునిస్తాన్కి వెళ్లిపోయేరు . 

జిల్ అయాక్ భూములు సారవంతమైనవే.కాని ఉజాడైన భూములు . వో అరవై మంది రైతులు చొరవగా 
యిక్కడస్థిరపడ్డారు. వాళ్లల్లో మా నాయన వొకడు . వాళ్లందరూ కలిసి “ త్యాజె దున్యా ” ( నవలోకం” ) అనే 
పేరుతో వో సహకార క్షేత్రాన్ని స్థాపించేరు . ఈ 

అప్పట్నుంచి చాలా యేళ్లు గడిచేయి . యివాళ నిజంగానే మా వూరిని బంగారు గిన్నె అనవచ్చు . తమ మాతృ 
దేశాన్ని వదిలేసి పారిపోయి , ద్రోహం చేసిన వాళ్లకి కటువుగా , కళ్లల్లో నిప్పులు పోసుకునేటట్టుగా కూడా వుంటుంది 
మా వూరిని యిలా పిలవడం - అవును మరి , నిజంగానే బంగారు గిన్నె ! 


తొలి మోటారు వాహనాలు 


మా యిల్లు వూరికి చివర కొంచెం దూరంగా వుంటుంది . మేం వున్న చోట సరిగా రోడ్డు కూడా లేదు . మా 
యింటికి ఆనుకునే వెనక్కాల దట్టమైన చిట్టడివి వుంది . మా యింటికి పొరుగునే, బాగా దగ్గరగా " అన్నాలి ఆగా 
వాళ్ల యిల్లుంది .కాని మా నేస్తం యాజ్లితో నేను మాట్లాడాలంటే వో చెట్టేనా యెక్కాలి , యింటి కప్పుమీద కేనా 
యెక్కాలి . 

యివాళ పొద్దున్న కప్పుమీదకి ముందస్తుగా యాడ్లో వచ్చేడు . 
“ క... యూ ... మ్ ” అని గొంతు చించుకుంటూ అరిచేడు . 
నేను తాగుతూ వున్న పాల గ్లాసు కింద పెట్టి పెరట్లోకి వెళ్లేను . 
“ యే . . . మిటి ? ” అని - నేనూ చించుకున్నాను . 
“ యిక్కడికి రా . నాన్నగారు యినప యెద్దు బండి తెచ్చేరు ! " అని యాజ్ఞ అరిచేడు . 

నేను వాళ్ల యింటికి పరిగెత్తేను . పెరట్లో వో వింత యినపజంతువు వుంది .దానికి యినప వూచల చక్రాలు 
వున్నాయి . అది చాలా భారీగా వుంది . ఈ 

“ యిది నిప్పులు తింటుంది ” అని యాజ్లి రహస్యంగా చెప్పేడు . రెప్ప మూసి తెరిచేలోపల సీట్లోకి యెక్కి కూర్చు 
న్నాడు. “ యెక్కు ! భయం లేదు , నిప్పు దాణా పెడితే గాని కదలదులే ” అన్నాడు . 


Jon 


నాకు బోలెడు భయం వేసేసింది , అలానే నుంచుండి పోయేను . 
అప్పుడు అన్నాలి ఆగా యింట్లో నుంచి వచ్చేడు . 
“ యెక్కు బాబూ ! యాడ్లో పక్క కూర్చో ” అన్నాడు . 

నాకు వుహుఁ అనడానికి లేకపోయింది . గట్టిగా వున్న సీట్లో కి యెక్కి కూర్చున్నాను . అన్నాలి ఆగా ఇంజన్ స్టార్టు 
చేశాడు . ఆ జంతువుకి కుదుపుతో చలనం వచ్చింది . నేను యాజ్లిని గట్టిగా వాటేసుకున్నాను . రణగొణ చప్పుడు 

మోతలో మేం ముందుకు వెళ్లాం. పొలాల దగ్గరికి చేరే వేళకి ఆ యినప బండి వాసనకి , ఆ రణగొణధ్వనికి , గణగణ చప్పు 
డుకి నేను అలవాటు పడ్డాను. మా వెనక్కాలే యీడ్చుకుంటూ వస్తూ వున్న మరో యినప యంత్రం నాకు కనిపిం 
చింది . దానికి బండి చక్రం ఆకుల్లాంటి యినప కత్తుల పళ్లు వున్నాయి . అన్నాలి ఆగా నా కేసి తేరిపార చూశేడు . 

(“ యిదేమిటో తెలుసా ? " అని అడిగేడు . 
““ ఆఁ ! ” అని నేను బయట పడిపోయేను . “యినప బండి గుర్రం పిల్ల ” అన్నాను . 
అన్నాలి ఆగా పకపకా నవ్వేడు . 
““ అది నాగలి , బాబులూ ! యిక మీరు యింటికి వెళ్లిపోండి . నాకు పనుంది . నేను నేల దున్నుతాను ” అన్నాడు . 
నేను యినప యంత్రాన్ని చూడ్డం అదే మొదటి సారి . 


యా ; నాకంటే కొంచెం పెద్ద . అతనెక్కడికి వెళ్లినా నేనూ కూడా కూడా వెళ్లే 
వాణ్ణి, నోరు మెదపకుండా 
అతని వెనక్కాలే వుండేవాణ్ణి . 

“ ఆఁ ,దొరికింది ! ” అని యాజ్జి అరుస్తూ వో పొద కిందనుంచి పుట్టగొడుగుని యేరుతూ అన్నాడు . దానికి ముడ 
తలు పడిన గొడుగు వుంది . “ కొంచెం దీన్ని మోకాళ్ల మీద రుద్దు కుందాం ” అన్నాడు . 

“ దేని కోసం? " 
“ బాగా పరిగెత్తడానికి . అప్పుడు దెయ్యం చం మనల్ని అందుకోలేదు . ” 
నేను చుట్టూ చూశేను . 
“ యేదీ అది ? ” 

“ మా మామయ్యగారింటి దగ్గరుంది . ఆయనదానిమీద యెక్కి కాళ్లని గిర్రున తిప్పుతాడు . గుర్రంమీద స్వారీ 
చేసేదానికంటే వేగంగా వెడతాడు . యీ సారి మా మామయ్య వచ్చినప్పుడు చూపిస్తాలే” అన్నాడు . 

పుట్ట గొడుగు ముడతలు పడ్డ గొడుగుని మేం మోకాళ్లకిరాసుకున్నాం . పొడుగ్గా వున్న రెమ్మల్ని కాసిని విరిచి 
వూపుతూ పిక్క బలం కొద్దీ పరిగెత్తేం. మేం పరిగెడుతూ వుంటే దుమ్ము లేచింది . ఈ 

వున్నట్టుండి మేం ఆగిపోయేం, మా దారికి అడ్డంగా పాముజాడ పోతోంది . చాలా పెద్ద పాము జాడ , దాని 
కుబుసానికి పొడలు వుండి వుండాలి . మేం ఆజాడని పట్టుకునే వెళ్లేం.కానిదానికి అంతుదరీ వున్నట్టు కనిపించలేదు . 
మేం పరుగు తగ్గించి చుటూతా చూశం. ఆ జాడ స్పష్టంగా యాడ్లో వాళ్ల మామ యింటికి పోతోంది . 


ఇంటి పక్కన వుంది (“ దెయ్యం చక్రం ” – బైసికిలు . 

యిది నా అనుభవంలోని విషయం. కాని మా తరం వాళ్లల్లో దాదాపు అందరూ , మోటార్లకి, విద్యుచ్ఛక్తి కి , 
గాస్ కి అలవాటు పడ్డ వాళ్లందరూ వొకనాడు ఆ సైకిళ్ల జాడల్ని పాముజాడలనేఅనుకునేవాళ్లు . మేం యింకా జీవి 
తంలో అప్పుడు ప్రారంభ దశలో వున్నాం . గత యాభై యేళ్ల కాలంలో జనం యెంత సాధించారో చూస్తే తల తిరిగి 
పోతుంది . మానవుడు చేసిన అద్భుతాల ముందు శుద్ద అద్భుత కథా విశేషాలు వెలవెల బోతాయి ! 


జ్ఞాపకాలు 


““ నా గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై " వెదుకాడకబోతే నాకు పోప్లార్ చెట్లు , శిధిలమైన పాత కోటల 
పచ్చి యిటికల గోడలు కళ్ల ముందు కనిపిస్తాయి . తోత మామ్మ కళ్లకి కట్టినట్టు కనిపిస్తుంది . ఆమెవచ్చి మేం పిల్ల 
కాయలం ఆడుకుంటూ వుంటే చూస్తూ వుండేది . మమ్మల్ని కథలు చెప్పి ఆకట్టుకునేది . పేద రైతులకిగొర్రెల్ని 

యివ్వడం , వాటి విపులమీద వాళ్లు యజమానులుగా ప్రత్యేకమైన గుర్తులు అచ్చుకొట్టడం నాకు గుర్తు వుంది . 
తమ సొమ్ములు పక్క వాళ్ల వాటితో కలిసిపోకుండా మాసిపోని సిరా ముద్రలు కొట్టుకునేవాళ్లు . నాకు వూహ తెలిసి 
నప్పటినుంచీ స్మృతిలో మిగిలినవి బహుశా అచ్చులు కొట్టిన ఆ గొర్రెల స్పష్టమైన జ్ఞాపకా లేనేమో. , 

ఓరోజున యాభై నన్ను ఆటపట్టించడం కూడా నాకు గుర్తుంది . “ యేం , కథ చెప్పమంటావా ? ” అని అడిగి 
అతను మొదలు పెట్టేడు : 

““ అనగా అనగా వొకప్పుడు వో పెద్ద మనిషి వుండేవాడు . ఆయన్ని అందరూ గౌరవంగా చూసేవాళ్లు . ఆయనకి 
యిద్దరు కొడుకులు. వొకడి పేరు ఐత్ - అంటే “ మాట్లాడు అని అర్థం . రెండో వాడి పేరు ఐత్మా – మాట్లా 
డదు అని అర్థం . ఐత్ తండ్రి చెప్పిన వాటినన్నిట్నీ వేలు పెట్టడానికి లేకుండా చేసేవాడు . బిత్ , ఆ సుత్తి పట్రా 
అంటే పట్టు కొచ్చేవాడు . ఐత్ , పాట పాడు అంటే పాడేవాడు . ఐతే తెలివైనపిల్లవాడు . కాని రెండో వాడున్నాడే వాడి 
పేరు ... వాడి పేరేమిటి చెప్మా " అని యాజ్ఞ మర్చిపోయినట్టుగా తల చేతులతో పట్టుకున్నాడు . 

“ ఐత్మా " అని నేను అందించాను . 
“ సరే అయితే మాట్లాడను . వొక్క ముక్క కూడా మాట్లాడనులే ” అన్నాడు యాజ్ఞ రకామని . 


S 


నేను బోల్తా పడ్డానని తేలిపోయింది . యిక కథ ముందుకు సాగదు . దాంతో నాకు భోరున యేడుపు వచ్చేసింది . 
అది గుర్తు వస్తే యివాల్టికి కూడా నాకు కళ్లమ్మట నీళ్లు తిరుగుతాయి. ఈ 

తర్వాత నాకు అసలు భయం అంటే యేమిటో తెలిసింది కూడా అప్పుడే. వసంతరుతువు మొదలైంది . వెచ్చగా 
వున్న రోజు అది . చెట్లు చిగుళ్లు తొడుగుతున్నాయి . గుట్టలమీద మొక్కలు పువ్వులు పూస్తున్నాయి . గాలిలో అదో 
రకం వాసన కొడ్తోంది .జనం కాయగూరల మళ్లల్లో పేరుకున్న చెత్తా చెదారం శుభ్రం చెయ్యడానికి మంటలు వేస్తే 
వాటినుంచి లేచిన పొగ అది . యిప్పటిక్కూడా గాలిలో చిగుళ్లు తొడిగే మొక్కల వాసన , వానకి తడిసిన నేల వాసన , 
పొగ వాసన లాంటి తొలి వసంత వాసనలు వస్తే నాకు కళ్లల్లో ఆనందాశ్రువులు తిరుగుతాయి . 

వంట చెరకు కోసం యెండిన పేళ్లని యేరుకు రమ్మని మమ్మల్ని పంపించేరు . మేం ముగ్గురం – యాజ్లి , 
జూమా , నేను . జూమా మరో పొరుగువాడు . యాజ్ఞ కంటే పెద్ద వాడు . వొకో అప్పుడు వంట చెరకు తోలుకు రావ 
డానికి అతనికి గాడిదని కూడా యిచ్చేవాళ్లు . 

మేం పంటకాలవ పాత బోదె దగ్గరికి వెళ్లేం. కొంచెం సేపట్లో నే తలా మోపు పోగు చేశాం . యిక యింటికి 
బయల్దేరి వెళ్లిపోదాం అనుకుంటున్నాం . అప్పుడు జూమా దూరంలో వున్న వో పాత ఆప్రికాట్ చెట్టుని చూపించేడు . 
ఆ చెట్టు పైన యేవో పెద్ద పక్షులు చక్కర్లు కొడుతూ యెగురుతున్నాయి . 
““ పదండి వెళ్లి వాటి గూడు చూద్దాం " అని జూమా అరిచేడు . 

మేం మా మోపులు తీసుకుని , గొడ్డళ్లు అందుకుని ఆ వొంటరి చెట్టు దగ్గరికి పరిగెత్తి వెళ్లేం. . 
(“ యిదుగో యెవళ్లు ముందు గూటిదాకా యెక్కుతారో " అంటూ జూమా కొత్త పందెం పెట్టేడు . 

యాజ్లి , నేను యెండిపోయిన కొమ్మల మధ్య నుంచి మహాకసిగా పైకి యెగబాకడం మొదలు పెట్టాం . జూమా 
బెసక లేదని గమనించను కూడా గమనించకుండా యెగబాకేం. యాషె నాకంటే వో క్షణం ముందు వున్నాడు . 

మేం గూట్లోకి తొంగి చూశం. మూడు గుడ్లు కనిపించేయి . అవి పొడలతో వున్నాయి .కోసుగా వున్నాయి .కోడిగుడ్ల 
సైజులో వున్నాయి . నేను వో గుడ్డు తీద్దా మని చెయ్యిచా పేను . వున్నట్టుండి యేదో నాటోపీమీద సయ్యన గట్టిగా 
కొట్టుకుంది . 

యాషే తాచు పాములాగా గబగబ కిందికి జారిపోయేడు . 
“కయూమ్ ! దిగు! మళ్లీ కొడతుంది నిన్ను ” అని అరిచేడు . 
నేను కిందికిజారేను . ఆ 

జారేటప్పుడు నా చేతులు , మోకాళ్లు గీరుకుపోయేయి . కిందికి దిగేటప్పటికి నా కాళ్లు 
వొణుకుతూ వున్నాయి . 
జూమా పగలబడి నవ్వేడు . 
“ డేగ యెలా వుంది ? " అని అడిగేడు . 

మేమా చెట్టు దగ్గర్నుంచి పరిగెత్తి కొంత దూరం వెళ్లిపోయి ఆయాసం తీర్చుకుందామని కూలబడ్డాం . సూర్యుడు 
యెర్రగా మండి పోతూ పడమట దిక్కున వాలుతున్నాడు . మేం గొడ్డళ్లతో పాత మొద్దుల్ని నరుకుతున్నాం . కాని 
ముని చీకటి కమ్ముకుంటూ వుంది . నక్షత్రాలు పైన మిణుకు మిణుకు మంటూ ఉదయిస్తున్నాయి . అందుకని గబగబ 
యింటి దారి పట్టేం.జూమా మా యెదర నడుస్తున్నాడు . నేను వెనక్కాల ఆఖర్న యీడ్చుకుంటూ నడుస్తున్నాను . 


10 


హఠాత్తుగా పెను గాలి లేచింది. మా మోపులు బరువుగా వున్నాయి , గుచ్చుకుంటున్నాయి . గాలి ఉరవడికి మా కాళ్లు 
తడబడ్డాయి.. 

మేం దుమ్ము కొట్టుకుపోయిన విశాలమైన పచ్చిక బీడుమీదకి వచ్చేక నేను వెనక్కి తిరిగి చూశేను . అంతే కొయ్య 
బారిపోయేను . మూడు తోడేళ్లు మా వెనక్కాలపిక్క బలం కొద్దీ పరిగెత్తు కుంటూ వస్తున్నాయి . 

“తోడేళ్లు ! " అని మొత్తంమీద నత్తుతూ నత్తుతూ అన్నాను . వొక్క ఉదుట్న పారిపోవడానికి బదులుగా నేను 
దుమ్ములో కూలబడిపోయేను . మా మిత్రులు పరిగెత్త డం మొదలెట్టేరు. కాని కూడా నేను లేనని చూసి ఆగిపోయేరు . 
నేను కూలబడ్డ చోటికి పరుగు పరుగున వచ్చేరు . 

“ లే! " అని జూమా అరిచేడు . “ యెక్కడ కనిపించేయి నీకు తోడేళ్లు ? ” అని అడిగేడు . 

నేను కళ్లు తెరిచి చీకట్లో కదిలే ఆకారాలకేసి చూపించేను . జూమా అటు పరిగెత్తి వెళ్లివో (“తోడేలు " ని 
కాలితో తన్నేడు – అది గాలికి కొట్టు కుపోయే యెండు కంప . 

మేం యిళ్లకి హుషారుగానేతిరిగివచ్చేం. కాని ఆరాత్రి నాకు నిద్ర పట్ట లేదు . మొదటగా , నేను పిరికివాడిలా 
ప్రవర్తించేను . రెండవదిగా జూమా యెలాంటి వాడో వూహించుకో ప్రయత్నించేను . మమ్మల్ని డేగ గూటి దగ్గరికి 
యెక్కేటట్టు యెగసన దోశాడు . డేగ మా కళ్లు పొడిచే సేదే కదా ! కాని తర్వాత నేను చేతులెత్తేసి తోడేళ్ల దయా 
దాక్షిణ్యాలకి లొంగి పోయేటప్పుడు అతను నన్ను వదల్లేదు . మా యింటి దాకా తీసుకొచ్చి దిగబెట్టేడు. అంచేత ఆ 
రాత్రి నేను యే నిర్ణయానికి రాలేకపోయేను . 


నాలుగు కళ్ల కుక్క 


మా నాన్న బజారునుంచి తిరిగివచ్చే వేళకి నేనూ , యాజ్ఞ పెరట్లో ఆడుకుంటున్నాం . ఆయన గాడిద వీపుమీద 
నుంచిజాగ్రత్త గా జోడు సంచీని దిం పేడు . ఆ సంచీ మాంచి రంగులతో వుంది . వో సంచీలో గుమ్మడి కాయ వొకటీ , 
కొన్ని మూటలూ వున్నాయి . కాని రెండో దాంటో యెదో పెద్ద ది వుంది . దానికి ప్రాణం వుంది . ఆయన సంచీని దించి 
కింద పెట్టి 

పడుకో ! ” అన్నాడు . 


జేగురు రంగు ప్రాణి వొకటి కిమ్మనకుండా ఆయన కాళ్ల దగ్గర పడుకుంది . దానికి తోక వుంది . దాని చెవులు 
వాలి వున్నాయి . 

“ ఒరేయ్ , బాబూ , నీకో వేట కుక్కని తెచ్చాను ” అన్నాడాయన. “ దీని పేరు జెక్ . చురుకైన కుక్క . నువ్వు 
చెప్పేది దానికి అర్థమవుతుంది . ” 

నాన్న కొరడా యెత్తి దానికి వాసన చూపించేడు . తర్వాత కొరడాని యెక్కడికో పొదల్లోకి విసిరేశాడు . 


“ వ్యూ ,వెళ్లితీసుకురా జెక్ ” అన్నాడు . వేట కుక్క వెంటనే దూసుకుంటూ వెళ్లింది . కొరడానినోటితో పట్టు 
కుని యిట్టే తిరిగివచ్చింది . 

యిది చూశేక యాడ్లో వాళ్ల యింటికి వెళ్లిపోయేడు . కొన్ని క్షణాల తర్వాత వాళ్ల నాన్న అన్నాలి ఆగా , వాళ్ల 
మామయ్యజాకూల్ , యాజ్లితో వచ్చేరు . కొంచెం సేపట్లోనే 
వో గుంపు పోగయింది , యీ అద్భుతమైన కుక్కని 
చూడడానికి . అన్నాలి ఆగా వెంటనే మా నాన్నకి సలహా యిచ్చేడు . 

“ తం గ్రీకులీ ఆగా , యీ కుక్క తోకనీ, చెవుల్నీ కోసేయ్యి " అని చెప్పేడు . 

““ అవును ” అని వో కావి రంగు పెద్దాయన బలపరచేడు . “తోడేళ్లు మొదటగా కుక్క తోకనీ, చెవుల్నీ కొరక 
చూస్తాయి ” అన్నాడు . 


9 


యెవల్లెవళ్లు యేమేం చెప్పదలచుకున్నారో చెప్పేదాకా నాన్న ఆగేడు. తర్వాతటోపీతీసేసి బోడిగుండు రుద్దు 
కుంటూ అన్నాడు . 

“నాయనలారా ! జెక్ అల్టేషియన్ కుక్క యేం కాదు . దీనికి తోడేళ్లతో యుద్ధం చేసేపని లేదు . యిది నేటకి 
నాకు ఉపయోగపడుతుంది . పిట్టల్ని, కుందేళ్లని నేను కొడితే వాటిని వెతికి పట్టుకురావడమే దీని పని . దీనికి 
సంబంధించి చెప్పుకోవాల్సింది . దీని బలం గురించి కాదు , వాసన పట్ట గలిగేదీని శక్తి ని . దగ్గర దగ్గర కిలోమీటర్ 
దూరంలో వున్నా యిది అడివి కోడిని వాసన పడుతుంది . మిమ్మల్ని ఆ చోటికి తీసుకెళ్తుంది . " 

మా నేస్తం జూమా ముందుకు వచ్చేడు . 
“ తం గ్రీకులీ ఆగా మామా ! దీనికి మనిషి మాట అర్థమవుతుందట నిజమా ? ” 

“ ఒరేయ్ చూడు ! " అని మా నాన్న చిన్నగా నవ్వుతూ అన్నాడు . “ మంచి వేట కుక్క యజమాని ముఖం కేసి చూసి 
అతని మనసులో యేముందో పసికట్ట గలదు . జెక్ యింకా చిన్నపిల్ల, కాని దీనికి అప్పుడే శిక్షణ వుందిలే. నేను 
తుపాకీని కింద పెట్టి కాపలా కాయమని దీన్ని పురమాయించానో చచ్చినా ఆ చోటునుంచి కదలదు ” అన్నాడు . 
కానిజూమాకి యింకా తృప్తి కలగలేదు . 
“ దీనికి రెండు జతల కళ్లున్నాయంటావా ? ” 

‘‘జెక్ కళ్ల మీద నల్లని మచ్చలున్నాయి చూశావా ? అవి తప్పుడు కళ్లు , అడివి జంతువుల్ని ఆ కళ్లతో కనికట్టు 
కట్టేస్తుంది . ” 

ఆ వారం అంతా జనం యీ “ నాలుగు కళ్ల " అద్భుతమైన కుక్కని చూడడానికి మా యింటికి వస్తూనేవున్నారు . 


S 


సినిమాలు 
నేను 1930లో పుట్టేను . అప్పట్లో పంచదార పెద్ద అచ్చుల్లా వచ్చేది . అది కూడా అపురూపంగానేవుండేది . 
టీ తాగేటప్పుడు అమ్మ మాకు తలా వో పంచదార బిళ్లనీ, ఆప్రికాట్ గింజంత ముక్కని , యిచ్చేది . “పిసరు కూడా 
పారెయ్యకుండా తినండి . కింద పారేసుకునేరుజాగ్రత్త ! దయగల పిట్ట యిచ్చింది . దాన్ని మనకి ” అని హెచ్చరించేది . 

టీ తాగేక మేం బయట యెండలో కూర్చునేవాళ్లం . వీపులు యింటి వేపు తిప్పి కూర్చునేవాళ్లం . దయగల 
పిట్ట వస్తుందని చూస్తూ కూర్చునేవాళ్లం . 


14 


DI 


అమావాస్యకీ పున్నానికీ వొక్క సారే అయినా అమ్మ ఆపిట్టని చూసింది . కాని మేం వొక్క సారి కూడా చూడ 
లేకపోయేం. 

- కాగితాలు చుట్టిన చాకొలెట్ బిళ్లల్లాంటి వాటిని యెన్నడూ యెరగనే యెరగం , ముచ్చి కాగితాలు, ముచ్చి 
బంగారంకాగితాలు చుట్టిన బిళ్లల సంగతి సరే సరి ! అందుకనే యీనాటి చిన్నపిల్లలు సగంసగం తినేసినచాకొలెట్లని 
యిల్లాంతా పారేస్తూ వుండడం చూస్తే మాకు అయ్యో అన్యాయం అనిపిస్తుంది . 

యిక సినిమాలు . . . యివాళ తప్పటడుగులు వేసే 
పిల్లలు కూడా టెలివిజన్ బాండ్ తిప్పేసి మంచి ప్రోగ్రాం 
యెక్కడ వుందో చూసి దాన్నే పెట్టు కుంటారు . బళ్లో చదువుకునేపిల్లాడిగా వున్నప్పుడు నేను మొదటి సారి సినిమా 
చూ సేను . 

స్థానిక యెన్నికలకి నాన్నెనీ, అమ్మనీ, అన్నాలి ఆగానీ, అత్త నీతీసుకెళ్లడానికి ఎడ్ల బండి వచ్చింది . నాకు బాగా 
గుర్తుందది . 

“ నన్నూ తీసి కెళ్లండి ” అని నేను బతిమలాడేను . “ నన్ను మీతో కూడా తీసికెళ్లకపోతే నేనే వెనక్కాల వచ్చేస్తా ” 
అన్నాను . 

నాన్న ఆ వేళ హుషారుగా వున్నాడు . 
““ సరే , బూట్లు తొడుక్కుని , కొత్త కోటు వేసుకుని ,టోపీ పెట్టుకుని రా ” అన్నాడు . 

మేం గ్రామ సోవియట్ ముందర ఆగేం . 

ఆ భవనం యెదురుగా పెద్ద డేగిసాల్లో సూప్ నీ, పలావ్ నీ వండుతున్నారు . మిగతా పిల్లలు బిస్కట్ ముక్కలు 
కొరుక్కు తింటూ పరుగు లెడుతూ ఆడుకుంటున్నారు . నేను మా నాన్నకి కరుచుకు పోయేను . ఆయనకి యేదో కాగితం 
ముక్కల్ని యిచ్చేరు . ఆయన వాటిని వో యెర్ర పెట్టెలో వేశాడు . 

‘‘ తెలిసిందా , వోటింగ్ అయింది ” అని మా నాన్న హుషారుగా అన్నాడు . 

నాకేమీ తెలీలేదు . కాని అడగడానికి బెరుకనిపించింది . నాన్న నన్ను చేత్తో పట్టుకుని వో చీకటి గదిలోకి 
తీసి కెళ్లాడు . వో తెల్లగోడమీద జనం కదుల్తు న్నారు . వాళ్లు నోళ్లు తెరుస్తున్నారు , వాళ్ల పెదాలు కదులుతున్నాయి . 
కాని వొక్క ముక్క కూడా నాకు వినిపించలేదు . 

“ నాన్నా , యేమిటి అంటున్నారు వాళ్లు ? ” అని గోడమీద కనిపించే జనం గురించి అడిగేను . 

“సినిమారా యిది . మూకీ సినిమా , మాటలు వుండవు . మాట్లాడే 
సినిమాలు కూడా వచ్చేయట . అవి యిక్క 
డికి వచ్చినప్పుడు చూద్దాం " అన్నాడాయన. 


దెయ్యం చక్రం 


కొంతకాలానికే మా యింట్లో కొత్త రోజుల నాటి వింత ప్రత్యక్షమైంది . మా పెద్దన్నయ్య “ దెయ్యం చక్రాన్ని ” 
కొన్నాడు . మా పిల్ల వాళ్ల కి , - పెద్దాళ్లకి కూడా – యంత్రాలు వో పెద్ద వింతగా వుండేవి . జనం చేస్తూ చేస్తూ 
వున్న పనిని ఆపు చేసేసి వాటి కేసి గుడ్ల ప్పగించి చూస్తూ వుండేవాళ్లు . ఓ ట్రక్కో , వో మోటారు బండో దారమ్మట 


వెడుతూ వుంటే వూరి పెద్దలు కూడా భయంతో నోరు వెళ్ల బెట్టి చూస్తూ వుండేవాళ్లు . 

మొదట్లో మా అన్నయ్య యెవళ్లనీతన బైసికిల్ చాయలకి రానిచ్చేవాడు కాదు . తనే యిరవై నాలుగ్గంటలూ దాన్ని 
తొక్కేవాడు . తర్వాత మమ్మల్నీ బైసికిల్ మీద యెక్కించుకు తీసుకెళ్లేవాడు . వొకటో రకం బైసికిల్ కొన్నాడు . దానికి 
హెడ్ లైట్ కూడా వుండేది . . 

కటిక చీకట్లో జయ్యన దూసుకుంటూ పోవడం నాకిప్పటిక్కూడా గుర్తుంది . కొయ్య కాలుతున్న వాసన ,రోడ్డు 
మీద కొంచెం దూరం దాకా వెలుతురు పరుచుకు దారి కనిపించేటట్టు చేసే హెడ్ లైట్ కాంతి , దీపం వెలుతురికి 
పోగయే చిన్న చిన్న నుసుమల గుంపు ,ధూళి రేణువులుగాలిలో లేచి దీపకాంతిలో మెరుస్తూ వుండడం నాకు గుర్తుంది . 

జానపదు డెవరో ఉచ్చస్వరంతో మృదువైన గాత్రంతో పాడుకుంటూ వెళ్లడం నాకు గుర్తు వుంది . 


రుల 


మేం ఆ జానపద గాయకుడి పాట దిశలో ఖాండా ఆగా యింటికి వెళ్లేం. - 

కిరసనాయిలు దీపం పసుపుపచ్చ వెలుతుర్లో కొంతమంది నాకు కనిపించేరు . వాళ్లు వో మంచంమీద దగ్గర 
దగ్గరగా కూర్చున్నారు . 

ఆ మంచం మధ్యలో వో పెద్ద తివాసీవుంది . అక్కడ మామూలుగా వుండే పలావ్ గాని, పెద్ద గిన్నెలో సూప్ 
గాని లేవు . వాటి బదులుగా జానపదగాయక యంత్రం వుంది – మా వూళ్లో అప్పుడు గ్రామఫోన్ ని అలా పిలిచేవాళ్లు . 

గ్రామఫోన్ ప్లేటు మారుస్తూ ఖాండ్గా ఆగా తర్వాత వచ్చే పాటనీ, పాడిన వారి పేరునీ పెళ్లిళ్లలో కానుకలిచ్చే 
వారి పేర్లు చదివినట్టుగా చదివేవాడు . తర్వాత ముల్లుని ప్లేటుమీద పెట్టి , అరచేతిలో గడ్డం ఆన్చుకుని మెదలకుండా 
కూర్చునేవాడు . 

“ అబ్బ ! యేమద్భుతం ! " అని అక్కడ పోగయిన వాళ్లు వొకళ్ల కొకళ్లు అనుకునేవాళ్లు . “ యిలాంటి దాన్ని భూమ్మీద 
యెన్నడేనా చూసి యెరుగుదురా , మనది కదా అదృషం అంటే ! దీన్ని చూడ గలుగుతున్నాం ” అనుకునేవాళ్లు . 


మా నాన్న 


మా నాన్న భుజాలు వెడల్పు . ముఖం గుండ్రంగా వుంటుంది . యెర్రటి గడ్డం వుండేది . మెల్లిగా , అలసంగా 
నడుస్తున్నట్టు పైకి కనిపించేవాడు. కాని ఆయన చురుకు , వేగం పై వాళ్లకి తెలియనిచ్చేవాడు కాదు . యీ రెండు 
- లక్షణాలూ పచ్చిక మైదానంమీద , వేటలోనూ , పనిలోనూ తేలేవి . మా నాన్న పశువులని కాసేవాడు . 

నేను చిన్నపిల్లాడిగా వున్నప్పుడు ఆయన దర్శనమే నాకు అపురూపంగా వుండేది . ఆయన మందని తోలుకుని 
వెళ్లేటప్పటికి నేనింకా కలలుకంటూ నిద్రలోనేవుండేవాణ్ణి. ఆయన తిరిగి యింటికి వచ్చే వేళకి గుర్రు కొట్టి నిద్ర 
పోతూ వుండేవాణ్ణి . 

నేను బళ్లో చేరాకనేఆయన్ని బాగా చూడగలిగేను . తన బిడ్డ లందరికీ ఆయనే పాఠాలు చెప్పేవాడు , ఆయనకిగా 
ఆయనకే చదవడం ,రాయడం రాకపోయినా . ఆయనకి వచ్చిందల్లా సంతకం చెయ్యడం . తం గ్రీకులీ అని లాటిన్ లిపిలో 
రాసేవాడు . ఆ నాలుగక్షరాలూ రాసేటప్పటికి ఆయన నాలిక నీలంగా అయిపోయేది . ఆయన వూదా పెన్సిల్ తో రాసే 
వాడు . అక్షరం అక్షరానికీ పెన్సిల్ ని నాలిక చివర తట్టు కుంటూ వుండేవాడు . 


ఆయన గొంతు సవరించుకుంటూ వాకిట్లో పచార్లు చేస్తూ వున్నా , కూర్చుని తలమీదనుంచి బొచ్చు టోపీతీసేసి , 
గుండు రుద్దు కుంటూ వున్నా ఆయన మంచి హుషారుగా వున్నాడన్న మాట . ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్లి యేమన్నా 
అడగగలం అన్నమాట . కాని ఆయన చూపు తప్పించుకుని, చేతులు రుద్దు కుంటూ వుంటే ఆయన మనసు 
బాగో లేదనీ,కోపంగా వున్నాడనీ సూచన అన్నమాట . అలాంటప్పుడు ఆయన కంటబడకుండా తప్పించుకోవడం 
మంచిది . 

నిజానికి యీ విషయాలు క్రమేపీ పెద్ద వాడయే కొద్దీ నాకు తెలిశాయి . 

““ దయ్యం చక్రాలు " , మోటారు సైకిళ్లు , కార్లు , ట్రక్కులు , భారీ ట్రాక్టర్లు , కొత్త పద్ధతులు , కొత్త 
శైలులు , కొత్త ఆశలు . బ్రహ్మాండమైన పందెం గుర్రాల గురించి మేం ఆలోచించడం మానేశాం , యంత్రాల గురించి 
ఆలోచించడం మొదలు పెట్టేం . . 

యాజ్లి , మా అన్నయ్య , నేను – మేం ముగ్గురం కలిసి నాలుగు చక్రాల బండిని తయారు చేశాం .దానికి స్టీరింగ్ 
పెట్టాం . మా అద్భుత శకటాన్ని యెత్తె న కొండ పై కంటా దొర్లించుకు పోయేవాళ్లం . అక్కణ్నుంచి బజార్లో 
కంటా జారుకుంటూ వచ్చేవాళ్లం . మాకు అంతకంటే మంచి చోటు దొరికింది కాదు . ఆ బజార్లో జనం గుంపులు 
గుంపులుగా వుండేవారు . మాకు అమ్మా నాన్నా బట్టలూ గిట్టలూ అక్కడ్నే కొని పెట్టేవాళ్లు . 

మా బండి చూస్తే మా స్నేహితులు అందరికీ కన్నుకు ట్టేది . అడిగిన వాళ్లందర్నీ యెక్కించుకునేవాళ్లం . వో 
సారి నాలు గేళ్ల బుజ్జి చారి పడుతూ లేస్తూ కొండ పైకి వచ్చి తనని యెక్కనియ్యమని అడిగేడు . నేను వీల్లేదన్నాను . 
కిందికిజారడం నూటికి నూరుపాళ్లూ యే ప్రమాదమూ లేకుండా వుందా యేమన్నానా , బండి తిరగబడచ్చు , 
యెవడికో కాలో చెయ్యో విరగచ్చు . 
“ నువ్వెక్కదు , కొంచెం పెద్ద వాడయే దాకా ఆగు ” అన్నాను . 
ఆ సాయంత్రం చారి వాళ్ల నాన్న మా యింటికి వచ్చేడు . 

“ మీ కయూమ్ మా చిన్నపిల్లల్ని బెదరేస్తున్నాడు . మా చారిని కొట్టేడు .పిల్లాడు యింకా యేడుపు మాన 
లేదు ” అని చెప్పాడు . 

అదంతా అబద్ధం అని అసలేంజరిగిందో చెప్పాను . అయినా మా నాన్న వింటేనా ! అక్కర్లే ఆయన తపాతపా 
నాలుగు వొడ్డించేడు నాకు , దోషిని శిక్షించకుండా వదల్లేదుస్మా అని వారి వాళ్ల నాన్నకి అనుమానం లేకుండా 
తెలియాలని . . 
చారి వాళ్ల నాన్న శాంతించేక , వెళ్లిపోయే ముందు నా కేసి తిరిగి అన్నాడు : 
“మళ్లీ కొంటె పనులు చేశావని తెలిసిందో , తాట వొలిపిస్తా . ” 

నాకు అప్పటికే యెనిమిది యేళ్లు . నేను కొర్సక్ అన్నా , నక్క అన్నా భయపడేవాణ్ణి కాదు కాని దగాకోర్లు 
అంటే భయపడేవాణ్ణి, అబద్దాలు చెప్పేవాళ్లంటే భయపడేవాణ్ణి . 

యీ కటువైన గుణపాఠానికి అంతే బాధగా వున్న తరవాయి వచ్చింది . అదే ఆశ్చర్యకరమైన సంగతి . 

పశువుల దొడ్డి కి పక్కనే చదునుగా వున్న జాగా వుంది . అది ఖాళీగా వుండేది . బడి అయిపోయేక పిల్లలంతా 
లప్తా అని వొక ఆట ఆడుకునేవాళ్లు అక్కడ . ఆ ఆట వో రకంగా బేస్బాల్ ఆటలా వుంటుంది . మేం గుడ్డ పీలికలు 


OTO 


అది 


చుట్టి బంతిని తయారు చేశాం . అది బాగా యెగిరేది కాదు . కాని చకచక సాగిపోయే ఆ ఆట అంటే అందరికీ యిషంగా 
వుండేది . 

నన్ను యెప్పుడో గాని ఆడనిచ్చేవాళ్లు కారు . నేను చిన్నగా వుండడంవల్ల యెక్కువ చెయ్యి తిరిగిన పెద్ద పిల్లలు 
నన్ను యిట్టే కొట్టెయ్యడానికి వీలు వుండేది . ఓ సారి యెవళ్లో బస్తీ నుంచి పసుప్పచ్చ రబ్బరు బంతిని తెచ్చేరు . దాన్ని 
నేలకేసి కొడితే అది ఒంటె కంటే యెత్తు యెగిరేది . ఆ రోజున నన్ను యెప్పటిలాగానే ఆటలో చేర్చుకోలేదు . నేను 
పక్కన నుంచున్నాను . పెద్ద కుర్రాళ్లు ఆడుతూ వుంటే అసూయగా చూస్తూ నుంచున్నాను. వున్నట్టుండి యెవన్లో 
బంతిని గట్టిగా కొట్టేరు . అది వొచ్చి నా కాళ్ల దగ్గర పడింది . అది యెగిరేటప్పుడు నేనుదాన్ని పట్టుకున్నాను. అది 
వూలులా వుంది . స్ప్రింగులాగా గట్టిగా వుంది . నాలుగు యెర్రటి పట్టీలు వున్నాయి . ఆ అద్భుతమైన బంతిని చేత్తో 
పట్టుకుని యింకా సరిగా చూశానో లేదో మరి ! 

" దాన్నిలా విసురు ” అని వాళ్లు అరిచేరు . 
“ నన్నాడ నివ్వకపోతే నేనివ్వను ” అన్నాను . 
“ నువ్వు పొడుగయేక ఆడినిస్తాం , బంతిని యిలా యియ్యి ” అని అరిచేరు . 
నేను గట్టిగా చుట్టు తిప్పి బంతిని కంచె పై నుంచి పశువుల దొడ్డి లోకి విసిరేశాను . 
బంతి యెవడిదో ఆ కుర్రాడు పరిగెత్తు కుంటూ వొచ్చి నన్ను వూచిపుచ్చుకు లెంపకాయ కొట్టేడు . 
నాకు హఠాత్తుగా చారితో జరిగిన గొడవ గుర్తు వచ్చింది .పిక్క బలం కొద్దీ యింటికి పరిగెత్తి వెళ్లి 
పోయేను . 

“ నాన్నా ! ఆ వెధవ నన్ను కొట్టేడు . వాడు నాకంటే పెద్ద గా వున్నాడు, వెళ్లివాడికి బుద్ధి చెపుదాం ” అని 
కళ్లల్లో నీళ్లు తిరుగుతూ వుంటే అరిచేను . 

ఆయన వొక్క ఉదుట్న లేచి , తన కొడుకుని కొట్టిన వాడ్ని పట్టుకుని కసి తీర్చుకుంటాడని నేననుకున్నాను . 
కాని ఆయన ఉలక్కుండా పలక్కుండా యెక్కడి వాడక్కడే టీ తాగుతూ కూర్చుండి పోయేడు . అసలు నేనన్న ముక్క 
విననట్టే నటించేడు . 

““ నాన్నా ! వాళ్లు నన్ను చితక తన్నేరు ” అని నేను మొత్తు కున్నాను . 

“తన్నులు తినకుండా వుండాలీ నీవయసుపిల్లలతో ఆడుకో , పెద్ద పిల్లలజోలికి పోకు ” అని ఆయన నన్ను 
వదిలేశాడు . 

నేను అక్కడ కాసేపు నుంచుని వెళ్లిపోయేను . 


మెడ లేని ఒంటె 


A 


మా నాన్న మందల్ని పచ్చిక బీళ్ల నుంచి అప్పుడే తోలుకు వచ్చేడు . యెప్పటిలాగానేఅమ్మ ఆయనకి కప్పులో టీ 
పట్టుకు వచ్చి యిచ్చింది . చురెక్ అప్పచ్చి కూడా పట్టుకొచ్చి యిచ్చింది . ఆయన టీ తాగేక మా కేసి చూశేడు . ఆయన 
ముఖం మామూలుకంటే యెక్కువ అలిసిపోయినట్టు , పీక్కుపోయినట్టు వుంది . 

“బాబూ ! ” అని మా అన్నయ్యనిపిలిచేడు . “ కొమ్ముల్లేని ఆవు అక్కడే దుబ్బుల్లో వుండిపోయింది . అది వూబిలో 
పడింది .దాన్ని బయటికి లాగడానికి చాలా ప్రయత్నం చేశాను . నా వొక్కడివల్లా అవలేదు . నువ్వు రావాలి సాయానికి ” 
అన్నాడు . 

- వాళ్లు బయల్దేరి వెళ్లేసమయానికి వూరి పెద్ద వొకాయన మమ్మల్ని చూడ్డానికి వచ్చేడు . ఆయన గడ్డం 
నెరిసిన ముసలాయన . 

ఆయనకి టీ యిచ్చి మర్యాద చెయ్యక తప్పలేదు నాన్నకి . వాళ్లు తివాసీమీద కూర్చున్నారు . ఆ తివాసీని ప్రత్యేక 
సందర్భాలకే వాడుతూ వుంటారు. ఆ ముసలాయన మర్యాదగా , సావకాశంగా మాటలు మొదలు పెట్టేడు. . 

“ అంతా అల్లా దయ . యెవళ్లకీరోగం రొష్టూ రాకూడదని ప్రార్ధిద్దాం . అసూయ చూపులు , చెడ్డ నోరు , 
కుద్ర . దేవతలు దయ్యాలు లేకుండా వుండేట్టు చెయ్యమని అల్లాని ప్రార్ధిద్దాం . యీ మధ్య కాలంలో చాలా మందిని 
దెయ్యం పీడించింది . ” 

“ యెవర్ని పీడించింది ? ” అని అన్నయ్య అడిగేడు . ఓ పక్క ఆవుని కాపాడాలి . ఆ ముసలాయన , అందరూ గౌర 
వించే వ్యక్తే అయినా , పోచికోలు కబుర్లు చెప్తూ వుండే మనిషి అనీ అందరికీ తెలుసు . 

ఆ ముసలాయన పెదవి కరుచుకున్నాడు , పడుచు కుర్రాడికి మర్యాదలు తెలీలేదని చిరాకు పడుతున్నాడని 
తెలుస్తూనేవుంది . ఆయన ముక్కు చీదుకుని , ఓ గుక్క టీ తాగి , తంబాకు నోట్లో పెట్టుకుని అప్పుడు మొదలు 
పెట్టేడు : 

“ పెద్దాయన చారి ఆగా కొడుకు దెయ్యం కొట్టం దగ్గర్నుంచి వెడుతున్నాట్ట . నిప్పులు తినే దెయ్యం బండి 
వుందట . అక్కడ అతనికి మెడలేని ఒంటె కనిపించిందట . ఆ కుర్రాడికి భయం వేసేసిందట యెవళ్ల కేనా భయం 
వేస్తుంది కదా మరి ! దాంతో జుబ్బు పడ్డాడు. ” 

“ నేను ఆ కొట్టం దగ్గర్నుంచి రోజూ పొద్దున్నా ,రాత్రి బాగా పొద్దు పోయాకా వెడుతూ వుంటాను, వస్తూ 
వుంటాను . కాని మెడలేని ఒంటె అనేదెప్పుడూ కనిపించలేదే ” అన్నాడు మా నాన్న . . 

ఆయనకీ వోపిక పోతోంది , కాని మర్యాద పాటించాలి , యేం చేస్తాడు . యీ ముసలాయనేమో తన ధోరణిలో తను 
పోతూనే వున్నాడు . 

“ తం గ్రీకులీ ఆగా ” అని ముసలాయన గడ్డం నిమురుకుంటూ అన్నాడు . “ నీకలాంటి ఒంటె కనిపించక పోవ 
డంలో వింత యేమీ లేదు . దెయ్యాలు యెవళ్ల కి పడితే వాళ్లకి కనిపించవు . నా చిన్నప్పుడు నాకు యెక్కువ సార్లు 
కనిపించేవి . ఓ సారి నాకు తల దువ్వుకుంటూ వున్న ఆడమనిషి రూపంలో దెయ్యం కనిపించింది . అమూదార్య నది 
పక్క పొరల్లో కనిపించింది . యింకో సారి నాకు తోడేలు దెయ్యం కనిపించింది ... ” 


00 


20 


““ యేమో అది అసలు తోడేలేనేమో, దెయ్యాలు భూతాలు వొరి కాకమ్మ కథలని మాకు బళ్లో చెప్పేరు ” 
అన్నాను నేను . 

“ ఒరేయ్ పెద్ద వాళ్లు మాట్లాడేటప్పుడు అడ్డం వెళ్ల కూడదు ” అని మా నాన్న నన్ను మందలించేడు . - 

““ మీనాన్న చెప్పింది నిజమే , అబ్బాయ్ ” అంటూ ముసలాయన నాకు బుద్ధి చెప్పడం మొదలెట్టేడు. “ మటూ 
మర్యాదా తెలీని బడుద్ధాయిలే పెద్ద వాళ్ల మాటలకి అడ్డం వెడతారు. నీకంత గుండె ధైర్యం వుంటే వో చీకటి రాత్రి 
పూట నువ్వు దెయ్యం కొట్టం దగ్గరికి వెళ్లి చూడు . కాని నాకు తెలుసు నీకా ధైర్యం లేదు . యింత బొట్టెడువి , 
నీకు ధైర్యం యెక్కడుంటుంది . వేడివేడి చరెక్ అప్పచ్చికం టే నువ్వేం చూశావ్ కనక ? " అన్నాడు ఆయన . 

ఆయన నన్ను చిన్నపిల్లాడివని చెప్పి తీసి పారెయ్యాలనుకున్నాడు. నేను యెప్పుడూ యింట్లో ఆడవాళ్లుండే 
భాగంలో తల్లి కొంగుకి అంటుకుపోయి వుంటాననీ, చురె లని కాల్చడం , పొయ్యిలోనుంచి తియ్యడం ఆడవాళ్ల పని 
మాత్రమేననీ ఆయన సూచించడం ద్వారా అలా చెప్పాడు . 

“ దెయ్యం అలా వ్యాపించడానికి కారణం జనం మకిలి నదిని కెలకడమే ” అన్నాడు . 
““ అంటే కాలవ అనా ? ” అంటూ మా అన్నయ్య కోపంగా అడిగేడు . 

“ నదుల్ని దేవుడు సృష్టించేడు ” అని ఆ పెద్దాయన ముఖం ముడుచుకుంటూ చెప్పేడు . “అల్లా సృష్టించిన 
దాంటో వేలు పెట్టే హక్కు మనుషులకి లేదు " అన్నాడు . 

యీ పోచికోలు కబుర్లూ , కాకమ్మ కథలూ అయాకనే ఆయన తను వచ్చిన అసలు పని బయట పెట్టేడు . 
వో అరడజను ,తన ఆవుల్ని మందలోకి తీసుకొమ్మని నాన్నని అడిగేడు . ఆ ముసలాయన బాగా డబ్బున్న వాడు . కొత్త 
పద్ద తులంటే ఆయనకి భయం. 


తోతి మామ్మ కథలు 


నాన్న , అన్నయ్య ఆవుని బయటికి తియ్యడానికి వెళ్లేక తోతి మామ్మ వచ్చింది . తివాసీమీద కూర్చుని ఆమె వో 
కదురునీ కంపెనీ తీసుకుని వూలుతో దారం వొడకడం మొదలు పెట్టింది . 

“ ముందు కొంచెం టీ తీసుకోండి , యిప్పుడే వంట తయారవుతుంది ” అంది అమ్మ . 
నాకు సరిగ్గా అప్పుడే అమ్మ వొండుతూ వున్న అడివికోడి సూప్ వాసన తగిలింది . ఆ అడివికోడిని నాన్న వేటాడి 


to 


21 


బు 


com 


తెచ్చేడు . అమ్మ పొయ్యి దగ్గరికి వెళ్లేక మేమంతా తోతి మామ్మ చుట్టూ చేరాం . మేం యెందుకు తన చుట్టూ 
మూగేమో ఆవిడకి తెలుసు. ఆమెతన కదుర్ని పక్కన పెట్టి , కాస్త టీ చప్పరించి కథ మొదలు పెట్టింది . వో కుర్రాడు 
దురాశాపరుడైన రాజుని చంపి తనేరాజు అవడానికి యెలా వో గుంటనక్క యుక్తిగా సాయం చేసిందో మొదట చెప్పింది . 
తర్వాత లుక్మాన్ గురించి చెప్పింది . 


“ లుక్మాన్ కి తండ్రి వుండేవాడు .చాలా చాలా ముసలి తండ్రి” అని తోతి మామ్మ మృదువుగా మొదలు పెట్టేది . 
మేం ఉగ్గ బట్టుకు వినేవాళ్లం . “ ఆఖరికి యెంత ముసలివాడై పోయేడం టే కొడుకు నీరసించిపోయిన ఆ ముసలి 
తండ్రిని కొండ అవతలి వేపు తీసికెళ్లి అక్కడ వొదిలేసి రావాల్సి వచ్చింది . అలా వొదిలెయ్యడం పచ్చిక బీటి వాసుల 
పాత ఆచారం. అక్కడ ముసలతను చనిపోతాడు . వో రోజున లుక్మాన్ నిండుగా వున్న బస్తాని కొండల్లోకి తీసుకు 
వెళ్లడం ప్రతివాళ్లూ చూశేరు . అతను తిరిగి వచ్చేటప్పుడు బస్తా ఖాళీగా వుంది . తండ్రిని తీసుకెళ్లిపోయేడు అని 
జనం అనుకున్నారు. యిక ఆ విషయం గురించి పట్టించుకోలేదు . యేమంటే ఆ క్రూరమైన ఆచారం అందరికీ వర్తి 
స్తుంది . ముసలి లుక్మాన్ కి జబ్బుల్ని నయం చేసే సామర్థ్యం వుండేది . కొడుకు లుక్మాన్ కీ ఆ విద్య పట్టుబడిందని 
త్వరలోనే 
జనం గుర్తించేరు . రోగాల్ని నయం చేసే మూలికలూ , మందులూ అతనికి తెలుసు . ఆ పచ్చిక మైదానం 
అంతా లుక్మాన్ పేరు వైద్యుడుగా మోగిపోయింది . 

ఓ సారి అతన్ని అడిగేరు : 
“ నువ్వింకా కుర్రాడివి కదా . యీ మూలికల గురించీ, మందుల గురించీమాకుల గురించీ నీకు యెలా తెలిసింది ? ” 
అని అడిగేరు . మా నాన్న విషయం మర్చిపోయేరా యేమిటి ? యేజబ్బునేనా గానీనయం చెయ్యడం ఆయనకి తెలుసు . 
ఆయన్ని కొండ అవతలికి తీసికెళ్లి పారెయ్య లేదు . ఓ బస్తాడు పాత గొర్రెరోళ్లు తీసుకెళ్లి పారేశానంతే . మా నాన్న 
యీ వైద్యం మెలుకువలన్నీ నాకు చెప్పేరు అన్నాడు కుర్ర లుక్మాన్ . 

““ నీరసించి పోయిన ముసలి తండ్రినీ , లుక్మాన్ నీ కలిపి బహిష్కరించాలా వద్దా అని తేల్చుకోవడానికి జనం ఆలో 
చించడం మొదలు పెట్టేరు. కానిజబ్బులు నయం చేసే వైద్యుడు లేకుండా పోతాడేమోనని వాళ్లకి బెదురైంది . 

“ దాంతో లుక్మాన్ ఆ తెగకి నాయకుడయేడు .జనం తమ ఆచారాలు చూసి సిగ్గు పడ్డారు. అప్పట్నుంచీ ముసలి 
వాళ్లని చనిపోయే దాకా మర్యాదగా చూడడం మొదలు పెట్టేరు . ” 

తోతి మామ్మ కథలంటే నాకు యెప్పుడూ యిషంగా వుండేది . కాని ఆ వేళ యింకా యింకా చెపులప్పగించి 
విన్నాను. 

“ మామ్మా , నువ్వెప్పుడన్నా దెయ్యాల్ని చూశేవా ? ” అని అడిగేను . 
““అల్లా కృప చూపించు గాక ” అని మామ్మ అంది . 
(“ కాని , మామ్మా , నీకు మహిమ లేమన్నా తెలుసా ? " అని నేను మళ్లీ అడిగేను . 

““నాకు తెలిసిందల్లా వొక్కటే ” అంది మామ్మ. ““మన తుర్క్మెన్ లకి వందో రెండు వందలో పేర్లు వుంటే , 
పాములకి వెయ్యి పేర్లున్నాయి . పాము అసలు పేరు యెవళ్లకీ తెలియ నివ్వదు . యే పాము పేరన్నా నువ్వు తెలుసుకో 
గలిగేవో అది తల వొంచి నీకు గులాం అయిపోతుంది ” అని చెప్పింది . 

నేను యింకా యేవేవో అడిగేవాడినే. కాని అమ్మ పెద్ద దాబరా గిన్నెలో సూప్ పట్టుకుని వచ్చింది , అప్పుడే . 


10 


24 


తోతి మామ్మ చెంచాతో కొంత సూప్ తాగి మెల్లిగా చురెక్ అప్పచ్చిని కొరికి నమలడం మొదలు పెట్టింది . 

““ కొంచెం మాంసం తినండి . అడివి కోడి . చాలా రుచిగా వుంటుంది ” అని అమ్మ అంది . 
“ చాలమ్మా! ” అంది . మామ్మ. కాని మాంసం తాకలేదు . 

అప్పుడు అమ్మ స్వయంగా నూమ్మ కంచంలో కొంచెం మాంసం వడ్డించింది . మామ్మ తినడం మొదలు పెట్టింది . 
తోతి మామ్మ చాలా ముసలావిడ . యేనాటివో పాత ఆచారాల నన్నిట్నీ పాటించేది . 


పాము , పెద్ద బల్లి, మా 


మంద 


ప్రతిరోజూ నేనూ యాజై కొంకి కర్రలు తీసుకునిగొర్రెలకి మేతకోసుకురావడానికి వెళ్లేవాళ్లం . చక్కగా , 
రసం వూరుతూ వుండే గడ్డి కోసం వెతుకుతూ మేం వొక సారి చాలా దూరం , బాగా దూరంలో వుండే పుచ్చకాయల 
పొలాల దాకా వెళ్లేం. 

యాజ్ఞ మేన మామజాకూల్ ఆగా . దెయ్యం చక్రం వున్నది ఆయనకే. ఆయన పొలాల కాపలాదారు . 

యెండ పేల్చేస్తూ వున్నా జాకూల్ ఆగా గుడిసె ముందు బయట కూర్చుని వున్నాడు . యెందుకనో కారణం 
తెలీదు . 

“ హుష్ ! ” అని సైగ చేశాడాయన , మేము మా మూటలు కింద పడేసి దగ్గరికి వెళ్లగానే. “ లోపల పాము వుంది . 
దేన్నో వొడిసి పడదామని చూసో న్నట్టుంది . మెదలకుండా కూర్చోండి , యేం జరుగుతుందో చూదాం . ” 

జాకూల్ ఆగా అన్న ముక్క నిజమే. మేం చూస్తూ వుండగానేవో పెద్ద బల్లి భయంకరంగా బుస కొడుతూ 
లోపలికి వెళ్లింది . పాముదానితోకని ఠకామని తెంపేసి దూసుకు పోయింది .కానిబల్లి 
దాన్ని అంది పుచ్చుకుని లాగుతూ 
వుంది . మేం కిమ్మనకుండా వెనక్కాలే వెళ్లాం . బల్లి పళ్లతో పాము వీపుమీద కొరికి చం చేసింది . అప్పుడు అది మమ్మల్ని 
చూసింది . పారిపోదామని ప్రయత్నించింది . కాని మేం దాన్ని పట్టుకుని వో తాడు తీసుకుని దూడని గుంజకి కట్టి 
నట్టు కట్టి పారేశాం . తర్వాత దానికి కొంచెం మాంసం పెట్టాం . అది దాన్ని ఆబగా మెక్కింది . 


Kx 


du 


25 


జాకూల్ ఆగా సమష్టి క్షేత్రం ఆఫీసుకి వెళ్లేడు . మేం బల్లిని చూస్తూ , మంచి కర్బుజాలు తింటూ గుడిసె 
నీడలో చేరాం . ఆ బల్లి యెలా తాడు వదిలించుకు పోతుందా అని చూస్తూ వున్నాం . యింతలోకే వున్నట్టుండి యింకో 
బల్లి అదే యిసిక తిన్నెల వెనకనుంచి వచ్చింది . తాడు కట్టిన బల్లిమీదకి వురికి దాన్నిడొక్కల్లో మోదింది . అప్పుడు 
పారిపోయింది . 

మేం మా బల్లికి సాయం చేద్దామని పరిగెత్తి వెళ్లాం. దాని గాయంనుంచి రక్తం కారుతోంది . దాన్ని యింటికి 
తీసుకు వెళ్లాం . గాయానికి అయొడిన్ రాసి , దాన్ని వో పెట్టె కింద వుంచేం . మేమూ పెద్ద వాళ్లూ కూడా దానికి 
రోజూ పది సార్లు మేత పెట్టేవాళ్లం. త్వరలోనేఅదికోలుకొంది . అది మా పెంపుడు జంతువు అవుతుందని అనుకు 
న్నాం .కాని పెట్టె యెత్తి చూస్తే యేముంది ! అది కసిగా మాకేసి పళ్లు కొరికేటట్టు పెట్టి , గడ్డి లోకి మాయమై 
పోయింది . 


on 


యాజ్లికి , నాకూ మా తల్లిదండ్రులు అసలైన వ్యాపకం చూశేరు . మేం కూడా మా తండ్రుల్లాగా గొర్రెల 
కాపర్లం . మా దగ్గర తక్కువ పశుగణమే ననుకోండి - మేకలు , గొర్రెలు . అవేనా సంఖ్య తక్కువే - మొత్తం 
పదిహేడు . బడి అయిపోయేక మేం వాటిని మా నాన్న తోలుకు వెళ్లిన దారిలోనేతోలుకు వెళ్లేవాళ్లం . అచ్చం 
గొర్రెలకాపర్ల లాగా మేం యెప్పుడూ తిండి కూడా తీసుకు వెళ్లేవాళ్లం , చురెక్ లో పుచ్చకాయలో కర్భుజాలో 
యేదో వొకటి . 

మాకు మా సరంజామా కూడా వుండేది . యాజ్లికి దిక్సూచి వుండేది , నా దగ్గర చిన్న కత్తి వుండేది . యీ 
కత్తి పిడిమీద వో పెట్ట బొమ్మ వుండేది . మా కర్రలు సరేననుకోండి . . 

మేం నూ మందని ‘‘ అడివి ”లోకి తోలుకు వెళ్లేవాళ్లం - నది వారనే వున్న పొదల్లోకి. ఆ పొదలకింద మంచి 
గడ్డి పెరిగేది . " 
నది మా నేస్తం . నదినిదాటడం మా చురుకైన 

గొర్రెలకీ మేకలకీ అసాధ్యం . కాని తప్పిపోయిన వాటి కోసం 
వెతకడం మాత్రం మా పనిగానేవుండేది . ఓ సారి వో పొట్టేలు లేకుండా మేం తిరిగివచ్చేం. దాన్ని చుర్ మెనెక్ అనే 
పేరుతో పిలిచేవాళ్లం .దాపుల్లో యెక్కడా అది కనిపించలేదు . వో పక్క చీకటి పడుతోంది .దానికోసం వెతుకుతూ 
““ అడివి ”లోకి పోవాలంటే భయం వేసింది . మేం చీకట్లో మందను తోలుకు వస్తూ దగ్గర దగ్గరగా భుజం భుజం 
రాసుకుంటూ నడుస్తూ వున్నా కావాల్సికి గట్టిగా మాట్లాడుతూ వచ్చేం. ఆ రకంగా అడివి జంతువుల్ని బెదర గొట్టా 
లని చూశం. 

ఆ మర్నాడు నేను బడి యెగొట్టి యింటి దగ్గరే వుండిపోయేను .గాడిదమీద స్వారీ చేస్తూ బయల్దేరి తప్పి 
పోయిన పొట్టేలు కోసం వెదకడం మొదలెట్టాను. చుర్ మెనెక్ వెనక కాళ్లు దుబ్బుల్లో చిక్కుకు పోయేయి . 
ఆఖరికి దాన్ని కని పెట్టేను . అది వికారంగా తల కిందికి పెట్టి పడి వుంది . గట్టిగా దానికి శ్వాస ఆడడం లేదు . ఆ 
చుట్టు పక్కల పొదల్లో నక్కలజాడలు దట్టంగా వున్నాయి . చుర్ మెనెక్ భీకరంగా పోరాడి వుండాలి యీ చిక్కు 
నుంచి బయట పడడానికి . పిరికి నక్కలు దానిమీదకి దూకడానికి భయపడి వుంటాయి. నేను చిక్కు పడ్డ దుబ్బులు 


కోసేసి పొట్టేల్ని గడ్డి బీట్లోకి తోలేను . నేను అలా చెయ్యకూడదని నాకు తెలుసు. కాని అలాంటి కాళ రాత్రి 
గడిపిం తర్వాత దానికి ఆ మాత్రం బహుమతీ వుండాలని అనిపించింది . 

కడుపు నిండా మేత మేశాక యాడ్లో నేనూ కట్టిన టు టుప్ - పందిరి కేసి చుర్ మెనెక్ దూసుకుపోయి దాన్ని 
గట్టిగా ఢీకొంది . దాంతో అది కూలి చక్కాపోయింది . 


SERIA 


అడివి పంది 


మేం నేలమీద బాసిపట్టు వేసి కూర్చున్నాం . ముందర వో రుమాలు పరిచేం. కర్బుజాలు తింటున్నాం . 
దగ్గర్లోనేమా మందగొర్రెలు బాగా మేత మేసి అరమోడ్పుగా వున్నాయి . సరిగ్గా అప్పుడే ఆకురాలు కాలపు తేలిక 
జల్లు ఆగింది . మా ప్రాంతాల్లో అలా జల్లు పడడం అరుదు . నేల మళ్లీ పసిరిక లీనుతోంది . గాలి వసంతరుతు 
వాసనలతో వుంది . యాడ్లో నేనూ తాయితీగా మాట్లాడుకుంటున్నాం. హడావుడి లేకుండా పెద్ద వాళ్ల మాదిరిగా , 

మాటమాటా తూచి మాట్లాడుకుంటున్నాం . పెద్ద వాళ్లకి మల్లే జీవిత సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం . 
పొదల్లో యెక్కడి నుంచో గుండు పేలిన చప్పుడు వినిపించింది . 

“ మీ నాన్నేమో" అన్నాడు యాజ్జి . 
“ యేమో మరి . ” 
““ మీ యింట్లో అలాంటి మంచి వేటగాడు వున్నాడు , మీ అదృష్టం . ” 

““ నిజమే. మేం మాంసం కొనుక్కో అక్కర్లేదు . వో గొర్రెని కోసేదానికి బదులుగా దాన్ని యీనేందుకు 
పెంచుకోవచ్చు " అని నేను అన్నాను . 

“ మీ నాన్న సరిగ్గా గురి చూసి పిట్ట కంటిమీద కొడతాడనీ, వొక దెబ్బకి రెండు మూడు అడివి కోళ్లని పడ 
గొడతాడని అంటారు. నిజమేనా ? ” 

“ నాకు తెలీదు . ఆయన వేట గురించి యెక్కువ మాట్లాడరు . కాని వొక్క దెబ్బకి రెండు అడివి కోళ్లని కొట్ట 
లేని వాడు వేటగాడే కాదని ఆయన వో సారి మీ నాన్నతో అంటూ వుంటే విన్నాను . ” 

“ ఆయన తుపాకీలో యెన్ని తూటాలు పడతాయి ? " 

““నాన్నగారి తుపాకీ వొకేగొట్టంది . అంచేత వొక తూటాయేపడుతుంది . రెండు గొట్టాలది అవసరం అయితే 
తప్పకుండా కొంటాడు. ” 

వున్నట్టుండి యాజ్ఞ ఆఁ అని నోరు వెళ్లబెట్టేడు . పొదల్లో నుంచి పెద్ద గా , చిటచిట లాడే ధ్వని సరిగ్గా మా 
పక్కనే వినిపించింది . 

మేం రకామని లేచి నుంచున్నాం. మా మేకలూ గొర్రెలూ ఆగి వో క్షణం పస్తాయించి చూశేయి . తర్వాత 
మళ్లీ మాగన్ను పడిపోయేయి . కాని నా భయం భయంలాగే వుంది . 

"తోడేలేమో. ” 

“ హేయ్ ! " అని యాడ్లో కర్ర ఆడిస్తూ పొదల్లోకి వెడుతూ అరిచేడు . మరుక్షణంలో వెనక్కి గెంతేడు . 
““కయూమ్ , అక్కడ యేదో బుర్రుమంటోంది ” అన్నాడు . 

భయం తగ్గించుకుని నేను కర్ర అందుకుని యాజ్జి దగ్గరికి వెళ్లేను . సరిగ్గా ఆక్షణంలో వో పెద్ద అడివి పంది . 
పొదల్లో నుంచి యివతలికి విరుచుకుంటూ వచ్చింది . అది మా పక్కనుంచి దూసుకుంటూ పరిగెత్తి , రెల్లు దుబ్బులు 
చీల్చుకుంటూ పోయింది . తర్వాత యే చప్పుడూ లేకపోయింది . అప్పుడు మా నాన్న గొంతుక వినిపించింది . 

జెక్ ! జెక్ ! " 


Com 


28 


వేట కుక్క గెంతుకుంటూ మా దగ్గరికి వచ్చింది . రెల్లు పొదలోకి పోయింది . 
“నాన్నా ! ” అన్నాన్నేను . 

“కయూమ్ ! ” పొదలు మరో సారి చిటపట చప్పుడు చేశాయి . నాన్న మా దగ్గరికి పరిగెత్తు కు వచ్చేడు . “మీకేం 
అవలేదు కదా ? " అని అడిగేడు . 

“ బాగానే వున్నాం ” అని మేం ఆశ్చర్యపోయి జవాబు చెప్పేం . 
““ అడివి పంది యేదీ ? అది గుండు దెబ్బతింది . అలాంటప్పుడది చాలా ప్రమాదం. ” 

రెల్లులోనుంచి జెక్ మొరుగు ప్రతిధ్వనిస్తోంది . నాన్న తుపాకీ భుజం మీద వేలాడేసుకుని తెల్లు కేసి వెళ్లేడు . 
మరో సారి తుపాకీ పేలుందని మేం చూస్తూ వున్నాం .కాని నాన్న అంతలోనేతిరిగివచ్చేడు . ఆయన భుజంమీద తుపాకీ 
యింకా అలానే వేలాడుతోంది . 

“ఖతం అయింది . గట్టి దెబ్బ తగిలింది దానికి ” అని నాన్న మా తలలమీద తడుతూ అన్నాడు. ఆయన చెయ్యి 
కొంచెం వణికిందని నాకు తెలిసింది . 

“ యేం , వెళ్లి వొలోషిన్ ఆగాని పిలుచుకు రమ్మంటావా ? ” అని నేను అడిగేను . 
“ వూ వెళ్లండి , నేను మీ మందని కాస్తూ వుంటాను. ” 

మేం వొలోషిన్ ఆగానిపిలుచుకురావడానికి వూళ్లోకి పరిగెత్తేం . అడివి పంది సందే కదా . వూళ్లో యెవళ్లూ పంది 
మాంసం రుచి చూసి యెరగరు . నాన్న యెప్పుడో గాని అడివి పందుల వేటకి వెళ్లేవాడుకాదు . కాని వొక సారి ఆయన 
భారీ ఆడ పందిని కొట్టి కళేబరాన్ని వొలోషిన్ ఆగాకి యిచ్చేడు . అతను ఆ మాంసం తంపట వేసి వూళ్లో అమ్మేడు . 
ఆ వచ్చిందాంటో సగం డబ్బుని జేబురునల్లో మూటకట్టి తెచ్చి నాన్నకి యిచ్చేడు . నాన్న దాన్ని తీసుకోనన్నాడు . 
వొలోషిన్ ఆగా దాన్ని పొయ్యి తీనెమీద పెట్టి వెళ్లిపోయేడు . వొలోషిన్ ఆగా అందులో యింకో కళేబరం కోసం కూడా 
సొమ్ముని వుంచినా - యెవళ్లూ దాన్ని ముట్టుకోలేదు . 

పన్నులు వసూలు చేసేవాళ్లు మా యింటికి వచ్చే దాకా ఆ డబ్బు అలానే వుండిపోయింది . నాన్న ఆ మూట 
చూపించి యెంత కావాల్సి వస్తే అంతా తీసుకొమ్మన్నాడు . తను మాత్రం వొక్క సారి కూడా దాన్ని తాకలేదు . 


con 


బస్తీ ప్రయాణం 


ఓ ఆదివారం నాడు మా నాన్న నన్ను సూర్యోదయానికి ముందే లేపాడు . ఆకుపచ్చ టీ తాగేక గాడిద యెక్కి 
బస్తీకి బయల్దేరాం . 

శీతాకాలం. వేడిగా వుండే తుర్క్మెనియాలో ఉష్ణోగ్రత ఆశ్చర్యకరంగా పడిపోవచ్చు . గాలి విసురుతూ వుంటే 
మంచు సూదుల్లా గుచ్చుకుంటూ కురుస్తుంది . . 

మా నాన్న వెనకాల కూచున్నా నా చెవులూ చేతులూ చలికి నొప్పి పెడుతున్నాయి . చెవులకిటోపీ అంచులు 
కప్పేను . కాని నాకుగ్లోవ్స్ లేకపోయేయి . ఓ చేత్తో పడిపోకుండా పట్టుకుని రెండో చేతిని ఛాతీమీద పెట్టుకున్నాను . 

ఆఖరికి షోర్ మైదాన్ ఉప్పుకయ్యల దగ్గరికి చేరాం . 
““నాన్నా , నాకు బజార్లో గ్లవ్స్ కొని పెట్టు " అని అడిగేశాను . 
“ అలాగే. నీకు అంత చలిగా వుంటే ఆగి చలి మంట వేసుకుందాం ” అన్నాడాయన . 
నాకు బస్తీ చూడాలని మహా ఆతృతగా వుంది . అందుకని 
““అబ్బే , అసలు చలే లేదు ” అన్నాను . 
నాలుగు దిక్కులా వెలుతురు పరుచుకుంటోంది . గాలిలో మంచు తరకలు సుళ్లు తిరుగుతున్నాయి . 

“ సగం దూరం వచ్చేం. నాకు మంచు జాడ చాలా సేపటి కితమే తెలిసింది . మంచు పెద్దగా పడితే బజారు 
మూసేస్తారు " అన్నాడు నాన్న . 

యెదురుకుండా కూచి కొండ కనిపిస్తోంది . 
“ అది అన్నాకులి తెపి కోట ” అని నాన్న వివరించేడు . 
మళ్లీ యేం మాట్లాడకుండా యెదరకి వెళ్లేం. 

పచ్చిక బీడు దాటి వెడుతూ వుండగా నేను వోపిక బట్టి మెదలకుండా వున్నాను . కాని కెర్కి అనేబస్తీ చేరే వేళకి 
నా బుర్రలో వొకటే ప్రశ్నలు పుట్టుకొచ్చేయి , చెట్టు మీద పిట్టలు లేచినట్టుగా . , 

బస్తీలో ప్రతి యింటికీ వో కొట్టు గది వుంటుంది , బస్తీ వాళ్లు కిటికీల పక్కన చేరి హల్వా , బన్ రొట్టె తింటూ 
వుంటారు అని నేను అనుకున్నాను . 

“ నాన్నా , బస్తీ వీధుల్లో గాడిదమీద వెళ్లనిస్తారా ? ” అని అడిగేను . 
“ ఆr ” అని నాన్న అన్నాడు . 

నిజమే. కెర్కి చేరాక చూస్తే రెండు చక్రాల బళ్లు , గాడిదలు వీధిలో కనిపించేయి . అక్కడి యిళ్లు మా 
వూళ్లో యిళ్ల మాదిరీ వొకో అంతస్తు యిళ్లే. 

మేం పొడుగు చెవుల గాడిదమీద బస్తీ యీ మూలనుంచి ఆ మూలదాకా వెళ్లేం. అక్కడ మా నాన్న మిత్రుడు 
వేటగాడు . జోరాబే వున్నాడు . 
జోరాబే కొత్త యింటికి సిమెంట్ కాంక్రీట్ పోయిస్తూ తీరిక లేకుండా వున్నాడు . 
“ హుమ్ ! దీనికీ మట్టి బెందడికీ పోలిక యేమిటి ! ” అని నాన్న గడ్డ కట్టిన కాంక్రీట్ ని కాలితో నొక్కుతూ 


CoU 


com 


30 


అన్నాడు . “ మన బతుకులు బాగు పడుతున్నాయి . యేమన్నా చెయ్యగల శక్తి మనకి వచ్చింది ” అన్నాడు . ఈ 

తర్వాత మేం బజారుకి వెళ్లాం. నాన్న కొంచెం తుపాకీ మందునీ, సీసాన్నీ కొన్నాడు . నాకు వో జత గ్ల్స , రబ్బరు 
బంతినీ, కొత్త పుస్తకాన్ని కొన్నాడు . అప్పుడు కాసేపు యీ దుకాణం ఆ దుకాణం తిరిగి కొద్ది గా పంచదార బిళ్లలనీ 
అల్లం రొట్టెనీ కొనుక్కుని యింటికి బయల్దేరాం . 

నేను చూసిన మొదటి బస్తీ కెర్కి . 


యుద్ధం 


ఆ తర్వాత జరిగిన సంఘటనలు నా స్మృతిలో ఆవులించుకునే అంధకార బిలంలాగా మసక మసగ్గా వున్నాయి . 
యేమంటే తర్వాత యుద్ధం వచ్చింది . 

మొదటి రోజు నాకు యింకా స్పష్టంగా గుర్తు వుంది . 

పొలానికి నీళ్లు పెడదామని పొద్దు న్నే పంటకాలవ దగ్గరికి వెళ్లేను . పట్టు పురుగులకోసంకాసిని మల్బరీ కొమ్మలు 
కోశేను . మా వూళ్లో పట్టు పురుగుల్ని పెంచేవాళ్లు . 

నేను తలమీద మోపు పెట్టుకుని వస్తూ వుంటే దారిలో నాకు యాడ్లో తగిలేడు . 
“కయూమ్ ! యుద్ధం ! ” అని అతను అరిచేడు . 
““ మంచిదే , మన రెడ్ ఆర్మీ వాళ్లకి పతకాలు వస్తాయి ” అన్నాను . 
యాణ్ణి నేలమీద తన్నేడు . 

“ చవట ! యిప్పుడు అందరికీ అన్నీ గడ్డుగా తయారవుతాయి . ఏడేళ్ల వాళ్ల నుంచి డెబ్బై ఏళ్ల వాళ్ల దాకా - 
అందర్నీ సైన్యంలోకి పిలుస్తారు. ” 

“ యెవరన్నారు ? ” 
“ ముల్లా ఆగా . యింటికెళ్లు నీకే తెలుస్తుంది . ” 

యాజ్ఞ యెందుకంత కళుళ పడ్డాడో నాకు తెలీలేదు . మేం “ యుద్ధం ” ఆట దాదాపు ప్రతిరోజూ ఆడేం. అన్ని 
ఆటల్లో కీ బాగా సరదాగా వుండే ఆట అదే . 


00 


వరదాగా 


DU 


నేను యింటికి చేరే వేళకి యాడ్లో వాళ్ల మామ , యింకా కొంతమంది జనం అక్కడ పోగయేరు . అందరూ 
యేడుస్తూనే వున్నారు . 
నాన్నని చూడ్డానికి ముల్లా వచ్చేడు . 

“జర్మన్లు చాలా దురాక్రమణదార్లు . యిప్పటికే పది దేశాలకి పై గా జయించేరు . వొక్క దేశం కూడా వాళ్లకి 
యెదురు నిలవ లేకపోయింది ” అని చెప్పేడు . 

నాన్న గొంతుక పెంచకుండానే అన్నాడు : 
““ముల్లా ఆగా , జర్మన్లు చాలా దేశాల్ని జయించి వుండచ్చు గాని మన దేశాన్ని జయించరు . ” 

ఆ సంగతి యేం చెప్పగలంలే నాయనా " అని చేతులు మెలి తిప్పుకుంటూ ముల్లా అన్నాడు . ““జర్మన్ సైన్యం 
పీటీలో వాళ్లు వోడించిన వాళ్లందర్నీ పెట్టారు. తుఫాన్ మేఘంలో నీటి బొట్లు యెన్ని వుంటాయో అంత మంది 
సై నికులు వాళ్ల దండులో వున్నారు ” అన్నాడు . 

““ అయినా మనకంటే యెక్కువ కాదు ” అన్నాడు నాన్న . 

నాన్ననీ, మా కుటుంబాన్నీ దుమ్మెత్తి పోస్తూ ముల్లా వెళ్లి 
పోయేడు . కాని నా బాల్యాన్ని హరించింది ఆయన 
శాపనార్థాలు కావు, యుద్ధం . 


no 


" SRI 


( బుజ్జి మేక 


చిరిగిన బస్తా 


OM 


D 


. 


వాళ్ల తాత రాఖిమ్ ఆగా చెట్టు మీద పండిన ఆప్రికాట్ పళ్లనికోస్తూ వుంటే అర్సలాన్ చూస్తూ వున్నాడు . 
రాఖిమ్ తాత యెత్త రిగా లావుగా వుంటాడు . పళ్లు బుల్లి బుల్లివి . అర్సలాన్ చీమల్ని కూడా చూస్తూ వున్నాడు . 
వో చీమ యెండిన పెద్ద గరిక పోచని వీపుమీద మోస్తూ వుంటే చూసి ఆశ్చర్యపోయేడు . 

“ తాతా ! తాతా ! " అని అర్సలాన్ పిలిచేడు . 
రాఖిమ్ తాత మనవడి దగ్గరికి వచ్చేడు . 

“ చూడు ” అని ఆ కుర్రాడు తాతకి వో చీమని చూపిస్తూ అన్నాడు . “ అంత పెద్ద గరికపోచని యెక్కడికి 
మోసుకు పోతోంది ? ” అని అడిగేడు . . 
రాఖిమ్ ఆగా మనవడి తలమీద చేతిని పెట్టి చిన్నగా నవ్వేడు . 

“ ఓరి బుల్లి భడవా ! భూమ్మీద బాగా కష్టపడి పని చేసేవి చీమలే అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి . 
ఆ గడ్డి పోచ దాని పుట్టకో లేకపోతే మేతకో ఉపయోగ పడుతుంది . శీతకట్టు వచ్చేక , నేలంతా మంచు కమ్మినప్పుడు 
చీమకి బెంగ వుండదు . లోపల దానికి వెచ్చగా వుంటుంది , తిండీ గిండీ హాయిగా వుంటాయి ” అన్నాడు . 

“ అయితే నేనూ కష్టపడి పని చేస్తా , మనకి శీతాకాలానికి బోలెడు వంట చెరకు వుంటుంది , తిండీ వుంటుంది " 
అన్నాడు ఆర్సలాన్ . 

‘‘ భేష్ రా నాయనా ! మంచి వూహ ” అనిరాఖిమ్ ఆగా మనవణ్ని పొగుడుతూ అన్నాడు . “ యిదిగో బాల్చీ, కింద 
పడ్డ ఆప్రికాట్ లని మీరు ” అన్నాడు . 

తాతా , మనవడూ కలిసి యేరడం మొదలు పెట్టేరు . 


o 


RA 


34 


రాఖిమ్ ఆగా అర్సలాన్ బాల్చీ చూసి ఫరవా లేదన్నట్టు మెచ్చుకుంటూ అన్నాడు : 

“బాగానేపోగు చేశావురోయ్ ! బాల్చీకీబాల్చీడూ పోగు చేశావు . యివాల్టి కిచాల్లే 
, వెళ్లి చేతులు కడుక్కుని రా . 
మనం ఐగూల్ అత్త ని చూద్దాం . ” 

“ ఆమె యెక్కడ వుంటోంది ? " 
“ వూళ్లో . ” 
“ ఆ వూరు యెక్కడ వుంది ? ” 
““ అక్కడికి వెళ్లాక నువ్వే చూద్దువు గాని. ” 
“ అక్కడికి యెలా వెడతాం ? " 
‘‘ మోటారు సైకిలుమీద . ” 
“ యెర్రదా ? ” 
““ అవును. ” 
“ “ యెవరు నడుపుతారు ? " 
““ నేనే . ” 
““ నేను పక్కన కూర్చుంటానా ? ” 
“ వూఁ . ” 

తాత మనవణ్ణి పక్క సీట్లో కూర్చో బెట్టాడు. ఆప్రికాట్ బార్చీకాళ్ల దగ్గర పెట్టుకున్నాడు. మోటార్ సై కిల్ 
స్టార్ట్ చేశాడు . అర్సలాన్ బుర్రలో ప్రశ్నలు వూరిపోయేయి . 

మెండ్లి మామ్మ యింట్లో నుంచి వచ్చివాళ్ల కి వీడ్కోలు చెప్పింది .రాఖిమ్ ఆగా మోటారు ఆపు చేసి ఆమె మన 
వణ్ణిజాగ్రత్త గా తీసి కెళ్లమని చెప్పిన మాట విన్నాడు . అర్సలాన్ తల్లీతండ్రీ యిద్దరూ కాలేజీలో వున్నారు . మామ్మ 
మనవడితోనూ , మొగుడితోనూ కరాకండీగా వుంటుంది . 


1 


. 


జవాబు లేని ప్రశ్నలు 


CU 


పనివాళ్లు వన మూలికలు మీరే పోలాలు దాటుకుంటూ వెళ్లింది . మోటారు సైకిలు . 

వో ట్రాక్టరు పొలం దున్నుతోంది . కాని పత్తికీ, గోధుమకీ వాడేలాంటి నాగలి కాదు అది . అది ప్రత్యేకమైన 
నాగలి . ఒక ఆరు మాత్రమేవుంది . నేలలోకంటా దిగి దున్నుతోంది . వన మూలికని తవ్వుతోంది . 

పనివాళ్లు వాటిని మీరుతున్నారు . శుభ్రం చేస్తున్నారు . పోగు పెడుతున్నారు . 
“ వేళ్లని మూలికల్ని దేనికి వాడతారు ? " అని మనవడు తాతని అడిగేడు . 

““ వాటిని మనిషి లాభంకోసం వాడతారు. వాటితో అనేక రకాల మందులు తయారు చేస్తారు. దాంతో బీరు 
కూడా చేస్తారు. తీపి బిళ్లలు చేస్తారు. నువ్వు దగ్గు వచ్చినప్పుడు అరకు తీసుకోలేదూ ? ” 

“ అవును . భలే రుచిగా వుంటుంది . ” 
“ యీ మూలికలతో చెయ్యడం వల్ల నే అది రుచిగా వుంటుంది . ” 
“ మన యీ మూలికలే ? ” 
“ ఆఁ. ” 
“ నాకు తెలీదే యీ సంగతి ” అని అర్సలాన్ ఆశ్చర్యంగా అన్నాడు . 

మోటారు సైకిలు దట్టమైన గుబురులోకి తిరిగింది . సై కిలుమీద ప్రయాణంమళ్లీ 
సాఫీ 
రోడ్డు వచ్చేదాకా 
గతుకులతో కుదుపుతూనే వుంది . 

తాతా ! తాతా ! " అని అర్సలాన్ అరిచేడు . 
“ యేమిరా ? ” అంటూ తాత వేగం తగ్గించేడు . 
“ ఆ కొండమీదకి వెడదాం. ” 
రాఖిమ్ ఆగా దూరంలో నీలంగా కనిపించే కొండ శిఖరాల కేసి చూశేడు . 
“ వద్దు రా , మనం యెక్కలేం అది చాలా యెత్తు గా వుంది . నిట్రగా వుంది . ” 
“ ఆ కొండమీద నల్లని మచ్చలేమిటి ? ” 
“ అవి జునిపర్ అడవులు . ” 
““ యెవరు నాటేరు ? " 
“ ప్రకృతి మాత . ” 
“ అయితే ప్రకృతి మాత అక్కడికి యెలా యెక్కింది ? ” 
రాఖిమ్ ఆగా ఆశ్చర్యపోయి మనవడి కేసి చూసి పకపకా నవ్వేడు . అప్పుడు మోటారు సైకిలు వేగం పెంచేడు . 
అది చాలా వేగంగా దూసుకుపోయింది . ఆ వేగానికి రోడ్డు వార పొదలు ఆకుపచ్చ మసకలా అయిపోయేయి . 


గతుక 


006 


36 


మంచి నేస్తం 


40 


రాఖిమ్ ఆగా వూళ్లో యేకంగా రెండ్రోజులు వుండిపోయేడు . అర్సలాన్ ఆ రెండ్రోజులూ పశువుల కొట్టం దగ్గ రే 
గడి పేడు . పశువులన్నిట్నీ వేసవికాలం అవడంతో కొండల పచ్చిక బీళ్ల మీదకీ , సైప్ పచ్చిక మైదానం మీదకీ తోలేరు . 
కాని యీనిన వో మేకనీదానిపిల్ల నీ దిగవిడిచేరు . మేక పిల్ల బూడిద రంగులో వుంది . దాని నుదుటిమీద తెల్ల 
నక్షత్రం వుంది . 

దాన్ని చూసి అర్సలాన్ తిన్నగా దగ్గరికి వెళ్లేడు . వో పిడికెడు గడ్డి పీకి కొట్టం కమ్మీల గుండా లోపలికి 
పెట్టేడు . 
- మే . .. మే . . మే ” అని పిలిచేడు . ఈ 

యీ కుర్రాడంటే దానికి వెంటనే యిషం పుట్టినట్టే వుంది . అది అటూ యిటూ చెంగున గెంతింది . గట్టిగా , 
సుడి తిరిగింది . అర్సలాన్ వున్న చోటికి వచ్చి రక్కన ఆగింది . ముట్టె చాచి గడ్డి అందుకుని పరిగెత్తి వెళ్లిపోయింది . 

మిగిలిన పిల్లలు అర్సలాన్ ని ఆటలకి రమ్మనిపిలిచేరు . కాని అర్సలాన్ కి మేక పిల్లని వదలడం యిషం లేక 
పోయింది . 

రాఖిమ్ ఆగా యింటికి తిరిగి ప్రయాణంకట్టేటప్పటికి అర్సలాన్ కొట్టం దగ్గర వున్నాడు . తన కొత్త నేస్తానికి 
చురెక్ ముక్కలు తుంపి పెడుతున్నాడు . 

““బాబూ ! వెళ్లే వేళ అయింది ” అని మనవణ్ణి పిలిచేడు . ఈ 
“తాతా , మేక 

పిల్లని కూడా తీసుకుపోదామా . మోటార్ సై కిల్ గట్టిగానేవుంది ,దాన్ని మొయ్యగలదు ” అన్నాడు 


no 


అర్సలాన్ . 


a 


UND 


o0 


“ గట్టిగా వున్న ముక్క నిజమే కాని అది యింకా బుజ్జి పిల్ల, తల్లి పాలు తాగుతోంది . అది కొంచెం 
పెద్దయాక తీసి కెడదాం ” అని రాఖిమ్ ఆగా అన్నాడు . ఈ 

“వూహుఁ! తాతా ! నే వదల్ను నా నేస్తాన్ని . నువ్వొక్కడివీ వెళ్లిపో " అని అర్సలాన్ మంకుగా అన్నాడు . 
రాఖిమ్ ఆగా మనవడి కేసి ఆశ్చర్యంగా చూశేడు . 
“ నే వొఖ్యణ్ నువ్వు లేకుండా వెనక్కి వెడితే మీ మామ్మ నన్ను గడప తొక్క నివ్వదు ” అన్నాడు . 
సరిగ్గా అప్పుడు ఐగూల్ అత్త అక్కడికి వచ్చింది . 

““ సరే అయితే అల్లుడోడా , నీకు మేక పిల్ల నీదానికో గంటనీ కట్టి యిస్తా లే , యీమారు వచ్చినప్పుడు మీ 
యింటికి తీసుకు వెడుదువులే ” అంది . 

‘‘ఐగూల్ అత్తా ! ” అని చేతులుచాపుతూ అర్సలాన్ అరిచేడు . “ నీకు అర్థం కావడంలా . నా మంచి నేస్తాన్ని 
వదిలేసి నే వెళ్ల లేను . " 

“ఐగూల్ ! కుర్రాడన్నది నిజమే! పోనీతల్లి మేకనీ 
పిల్ల మేకనీ మమ్మల్ని తీసికెళ్ల నియ్యి . తర్వాత మళ్లీ పెద్ద 
మేకని వెనక్కి తీసుకు వస్తాంలే ” అన్నాడు రాఖిమ్ ఆగా . 

““ అవును తాతా ! అది బాగుంటుంది ” అని అర్సలాన్ చప్పట్లు చరుస్తూ అరిచేడు . “ మా గురించి బెంగ పడకు 


CU 


31 


ఐగూల్ అత్తా . మోటార్ సైకిల్ గట్టిగా వుంది . వాటినీ, మమ్మల్నీ కూడా తీసుకు వెడుతుంది ” అన్నాడు . 

“ సరే మీ యిష్టం ” అంది . ఐగూల్ అత్త చిన్నగా నవ్వుతూ . “కానిపిల్లతల్లి దగ్గర పాలుతాగేటంత 
కాలం తల్లి మేకకి పచ్చి గడ్డి పెడుతూ వుండండి , యెక్కువ పాలు పడతాయి. యేం మరి అలా చెయ్యగలరా ? ” 
అంది . 

“ ఆం ” అన్నాడు అర్సలాన్ . వొత్తి చెప్పడాని కన్నట్టు యెగిరి గెంతేడు కూడా . “ మాకు బోలెడు గడ్డి వుంది . 
నాకంటే యెత్తు గా వుండే గడ్డి . ఆ గడ్డిలో నే తప్పిపోతాను కూడా అంత యెత్తు గడ్డి " అన్నాడు . 

ఐగూల్ అత్త లోపలికి వెళ్లి చిన్న గంట తీసుకు వచ్చింది . దాన్ని ఎర్ర రిబ్బనుకి కట్టేరు . ఆ రిబ్బన్ ని మేక 
పిల్ల మెడ చుట్టూ కట్టింది . ఈ 

మేక పిల్ల ఆ జాగాలో చెంగు చెంగున గెంతుతూ వుంటే చిన్న గంట భలే మోగింది .రాతిమీదనుంచిరాతి 
మీదకి దూకుతూ పారే కొండ సెలయేరు గలగల మన్నట్టు మోగింది ఆ గంట . 


ఎగిరే పాము 


09 


10 


మేకపిల్ల కిందికి అందుతూ వున్న చెట్టు కొమ్మల ఆకులు కొరుకుతూ వుంది . తల్లి దగ్గర్లోనేపచ్చిక మేస్తోంది . 
తన పిల్ల మీద వో కన్నేసి చూస్తూ వుంది . మరో కన్ను పిల్లాడిమీద వేసి వుంచింది . 

తల్లి మేకకి తృప్తి గా వుంది . తనపిల్ల మేకా , ఆపిల్లాడూ యిద్దరూ బుద్ధి 
గానేవున్నారు . ముఖ్యమైన పనుల్లో 
వున్నారు . మేక పిల్ల కొమ్మల చిగుళ్లు కొరకడం నేర్చుకుంటోంది , కుర్రాడు యేదో పిచిక గూళ్లు కడుతున్నాడు . 

తను తల్లి మేకని, పిల్ల మేకని మేపుతున్నానని అర్సలాన్ అనుకున్నాడు . కాని నిజానికి అతను చీమలకి దారి 
యేర్పాటు చేస్తున్నాడు . 

చీమలు మామూలుగా వెళ్లేదారి గడ్డి లో యెక్కడి నుంచో వస్తోంది . ఆ చోటు యేదో తెలీలేదు . ఆ దారి 
అలా తెలియకుండా మరో చోటుకి పోతోంది . చుట్టు తిరిగిపోతోంది . చీమలు యెక్కడినుంచి దూసుకు వస్తున్నాయో 
పోతున్నాయో అర్సలాన్ కి అంతు చిక్కలేదు . వాటంగా వున్న చోటునుంచి వాటిని చూశేడు . చీమలు అనవసరంగా 
చుట్టు తిరిగి పోతున్నాయనీ, యెంతో బరువు మోస్తూ వున్నాయనీ అనిపించింది . అర్సలాన్ వొక చీమని యెత్తి తను 


యేర్పాటు చేసిన ని గారు దారిమీద పెట్టాడు.కాని ఆ చీమ అర్సలాన్ ని గురించి పట్టించుకోలేదు . అది తన మొదటి 
దారి పట్టుకునేదాకా తిరిగింది . రెండో చీమా అంతే చేసింది , మూడో చీమా అంతే చేసింది . 

అప్పుడు అర్సలాన్ చీమల దారిలో మధ్యన వో కన్నం చేశాడు . దాంతో అవి చుట్టు తిరిగి పోవాల్సిందే . అప్పుడు 
నిటారు దారిమీదకి రావాల్సిందే . కాని అబ్బే ! అలా చెయ్యందే ! చీమలు కన్నంలోకి దిగి మళ్లీయాతన పడి పై కి యెక్కి 
తమ దారిలోనే ఆ బరువులు మోసుకుంటూ వెళ్లాయి ! 


DO 


‘ ‘ హేయ్ ! మీరు ! " అని అర్సలాన్ చీమల్ని చూసి అన్నాడు . 

కన్నానికి అడ్డంగా వో పుల్ల ముక్కని పెట్టాడు. ఆ వంతెన చూసి చీమలు సంతోష పడినట్టే కనిపించేయి . 
తమ పనిని మహా తీవ్రంగా సాగించేయి . 

అర్సలాన్ చీమల్ని వాటి మానాన వదిలేసి పని చేసుకోవడానికి దిగేడు . శీతకట్టుకి మేత సిద్ధం చేసుకునే వేళ 
అయిందని మెండ్లి మామ్మ అంది . మేకల్ని మేపడానికి తోలుకెళ్లి నప్పుడల్లా అర్సలాన్ చిన్న సంచీని కూడా 
తీసుకెళ్లేవాడు . కింద పడ్డ మల్ బరీ ఆకుల్నీ , రెమ్మల్ని మీరి అందులో వెయ్యడం మొదలెట్టేడు . 

హఠాత్తు గా గడ్డి లోనుంచి వో పాము బుస్ మంది . అది రెక్కల్ని వొక్క సారి కొట్టుకుని మళ్లీ నేలమీద వాలింది . 

అర్సలాన్ సంచీ కింద పడేశాడు. కాని యెక్కడి వాడక్కడే వుండిపోయేడు . యేమిటిది , తన భ్రమ ? రెక్కల్ని 
కొట్టు కుంటూ పాము మళ్లీ నేలమీదనుంచి యెగిరి , కిందికి వాలింది . 

అర్సలాన్ మెరుపులాగా దూసుకు పోయేడు . 
“ తాతా ! ” అని యింటికి పోతూ అరిచేడు . “ అక్కడ ! మల్ బర్రీ చెట్టు పక్క ” అన్నాడు . 
““ యేమిటి ? యేముందక్కడ ? తోడేలా ? నక్కా ? ” అని తాత కర్ర కోసం వెతుక్కుంటూ అడిగేడు . 
“ వుహుఁ! కాదు ! యెగిరే పాము! ” 
‘‘వోరి , కుర్రకుంకా ! పాములకి రెక్కలుండవురా . ” 
“ కాని నేను చూస్తే ! నా కళ్లతో నేను చూశాను . అది రెక్కలు కొట్టు కుంది . ” 
తాత కర్ర పక్కన పెట్టి ఆలోచనలో పడ్డాడు . 

““ లేదురా . అది యెగిరేపాము కాదు . యే పాము కేనా యెర అయినపిట్ట యేదో అయివుండాలి . అలాంటిది నేనే 
చాలా సార్లు చూశాను. ” 

“ అయ్యో! పాపం ! పిట్ట ! ” అన్నాడు అర్సలాన్ . . 
“ అవును , చాలా బాధగా వుంటుంది ” అనిరాఖిమ్ ఆగా మనవడు అన్న మాటని వొప్పుకున్నాడు . 
యిద్దరూ అక్కడే మాట్లాడకుండా వుండిపోయేరు . మరి ఆలస్యం అయిపోయింది , ఆపిట్టనిరక్షించడం కష్టం . 


తాబేలు 


అర్సలాన్ మేక పిల్లని పచ్చిక మెయ్యడానికి తోలుకు వెళ్లేవాడు . అలా తోలుకు వెళ్లడం అతనికి యిషంగానే 
వుండేది . వన మూలికల్ని మీరే పని వాళ్ల శిబిరంలో చాలా మంది కుర్రగొర్రెల కాపర్లు వుండేవాళ్లు . ఆపిల్లలకి 
మేక పిల్ల లంటే ,గొర్రెలంటే ఆవు దూడలంటే యిషంగా వుండేది . గుబురుల్లో బాగా పసిరికగా వుండే బీళ్ల 
మీదకి వాటిని తోలుకుని వెళ్లేవాళ్లు . 

ఆ రోజున వాళ్లు అమూదార్య నది వొడ్డున వాటిని మేపుతున్నారు . 
అర్సలాన్ మేకపిల్ల సరదాకి సహర్ వాళ్ల మేక 

పిల్లని కుమ్మి నది వొడ్డునేచెంగు చెంగున గెంతుతూ వెళ్లింది . 
నది వొడ్డు అన్ని చోట్లా వొక్కలాగేవుంటుందని నమ్ముకోవడానికి లేదు . యేమంటే అమూదార్య వరదలకి పొంగిన 
ప్పుడు గట్టు కోసేస్తూ వుంటుంది . మేకపిల్లని బొడ్డు చివరకంటా వెళ్లకుండా తరుముదామని అర్సలాన్ పరిగెత్తేడు . 
ఆ పరిగెత్త డంలో వో రాతిమీద తొట్రు పడి కింద పడ్డాడు . 
వాడు రాతికేసి చూసి ఆశ్చర్యంతో వెనక్కి తగ్గేడు . దానికి తల , కాళ్లు వున్నాయి . 

“ యేం భయం లేదులే ! " అని సపార్ అరిచేడు . “ అది తాబేలు . యేం చెయ్యదు . యింటికి తీసుకు వెళ్లి పెరట్లో 
పెట్టుకో ” అన్నాడు . 

“కాసేపు మా మేకపిల్లను చూస్తూ వుండేం , సపార్ , నేనింటికి వెళ్లి దీన్ని మా తాతకి చూపించి వస్తా ” 
అన్నాడు అర్సలాన్ . 
రాఖిమ్ ఆగా ఆకుపచ్చ టీ తాగుతూ ద్రాక్ష గుబురు నీడలో కూర్చున్నాడు . 
“ యేమిట్రోయ్ , నిజమైన పతకం తెచ్చేవ్ . ” 
““తాతా , యిది తాబేలు . ” 
“ అది తాబేలు అని తెలుస్తూనే వుందిలే. ” 
““ యిది ముసల్దా తాతా ? ” 
“ కాదు రా , కుర్రది . తాబేళ్లు వందేళ్లు బతుకుతాయి . యీ సారి నీకు తాబేలు గుడ్డు చూపిస్తా లే. ” 
““ యేమిటీ ? తాబేళ్లు కోళ్ల లాంటివా ? ” అని అర్సలాన్ అడిగేడు . 
“ కాదు , కాని అవి కూడా గుడ్లు పెడతాయి . ” 
“ యెలా వుంటాయి అవి ? " 

““వాటిలో చాలా రకాలు వున్నాయి . కొన్ని కోడి పెట్ట గుడ్ల లాంటివి. వో పిసరు చిన్నగా వుంటాయి. నీ అరి 
చేతిలో పట్టుకోవచ్చు . కొన్ని పట్టు పురుగు గూడులా వుంటాయి. ” 

“ అబ్బ ! తాతయ్యా! నాకు బుల్లి తాబేలు కావాలి ” అని అర్సలాన్ గారం పోయేడు . 

“ అది కఱ్ఱంరా నాయనా " అన్నాడు రాఖిమ్ ఆగా . “ పొదగగానే 
తాబేలుపిల్లలు యిసికలో కప్పడిపోయి వసంత 
కాలందాకా వుండిపోతాయి . సెప్టెంబరులో పొదుగుతాయి . యిసిక కింద ఆకురాలు కాలం, శీతాకాలం వుంటాయి . 
వెచ్చటి వసంతం వచ్చేదాకా వుంటాయి ” అన్నాడు . 


PA 


“ నే వెళ్లి వెతికి బుల్లి తాబేలుని పట్టుకొస్తా ” అని అర్సలాన్ కోపంగా నేలమీద కాలితో తస్నుతూ అన్నాడు . 
తాత తల వూపేడు లాభం లేదని . 

““తాబేలు గుడ్డు వెతకడం అంత తేలిక కాదురా , నాయనా . ఆడతాబేలు వాటిని యిసికలో కప్పెట్టి చిత్రమైన 
కంచెతో మూ సేస్తుంది . మనిషి గాని, జంతువు గాని ఆ కంచెని చీల్చుకుపోవడం కష్టం . అయినా దారి లేకపోలేదు . 
కాని దానికి తాబేలు నాలిక కింద పెట్టుకునే ప్రత్యేకమైన బద్ద కావాలి. ” 

““కాని గుడ్డుని యెలా కని పెట్టడం. యేదీ నీ నాలిక చూపించు నీకూ బద్ద వుందా ? ” అని అర్సలాన్ 
అడిగేడు . 

రాఖిమ్ ఆగా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వేడు . “ భలేవాడివిరా కుర్రకుంకా ! నాకేం మహిమలున్న చెక్క బద్దలు 
లేవు . కాని నేను పెద్ద వాణ్ని .జనం నా బోటి వాళ్లని గౌరవంగా నమ్మకంగా చూస్తారు " అన్నాడు . 

“ యెందుకు ? " 
“ యెందుకంటే , యుగయుగాలుగా అలా జరుగుతోంది మరి . నాకు తెలీదు యెందుకో . ” 

“ నాకు తెలుసు ! ” అని అర్సలాన్ చప్పట్లు చరుస్తూ అరిచేడు . “జనం పెద్ద వాళ్లని యెందుకు గౌరవించి 
మన్నిస్తారో పెద్ద వాళ్లు తెలివైన వాళ్లు కాబట్టి " అన్నాడు . 

““ అదిరా ! నీకు బుర్ర వుంది రోయ్ ” అని రాఖిమ్ ఆగా మనవణ్ణి చూసి పొంగిపోయేడు . 


POVD6 


వంట చెరకు 
అర్సలాన్ ఆయాస పడుతూ , వగురుస్తూ గుమ్మంలో నుంచున్నాడు . “తాతా , నేను మిగతా వాళ్లతో కలిసి 
కట్టెలు యేరుకురానా ? ” అని అడిగేడు . 
రాఖిమ్ ఆగా మనవణ్ణి యెగాదిగా చూశేడు . 

““నువ్వు మాకు సాయం చేసేవాడివై పోయావు! నిన్ననే మీ మామ్మ చురెక్ కాల్చడానికి కట్టెలైపోయాయని 
అంటోంది . యేమీ మిగల్లేదట . నువ్వు మంచి వాడివిరా అర్సలాన్ . యింటి పనికి సాయ పడుతున్నావు బాగుంది . వెళ్లి 
కట్టెలు యేరుకురా . 

జాగ్రత్తు స్మా ! మిగిలిన వాళ్ల కంటే వెనక బడేవు . కొంచెంరొట్టె కూడా తీసుకు వెళ్లు . బయ 
టికి పనిమీద వెళ్లినప్పుడు కొంచెం చేపట్టున వుంచుకోవడం మంచిది . 


in 


““వెళ్లివస్తా , తాతా ” అని అర్సలాన్ కొంచెం రొట్టె , వో తాడూ తీసుకుని మిగిలిన వాళ్లని అందుకునేందుకు 
పరిగెత్తి వెళ్లేడు . పక్కనే మేక పిల్ల కూడా పరిగెత్తింది . 

వాళ్లు ముందట విల్లో గుబుడు దగ్గరికి వెళ్లేరు . కాని అక్కడ పోగు చేసుకో దగినన్ని కట్టెలు లేకపోయేయి . 

““ నది దాటి లంకమీదకి వెడదాం ” అని అందర్లోకీ పెద్ద వాడైన యాగ్ ముర్ అన్నాడు . అప్పుడే యాగ్ ముర్ కి 
యేడేళ్లు . యీ ఆకురాలు కాలంలో బళ్లో చేరతాడు . 

నీళ్లు అంత లోతు లేవు . అర్సలాన్ చీలమండలదాకా వచ్చేయంతే . 
“ మే .. . మే. .. మే. .. ” అని మేక 

పిల్ల అరిచింది .దాని చిరు గంట విచారంగా మోగింది . నీళ్లు చూసి అది బెదిరి 
పోయింది . 

“ రా , బుజ్జి మేకా ! భయం లేదు ” అని అర్సలాన్ లంకమీదకి గెంతుతూ పిలిచేడు . 
‘‘ మె... .... .... ” అని మేక పిల్ల మళ్లీ అరిచింది . ఈ 
“దాన్ని యెత్తు కు తీసుకు రావాలిరా . తనంతట తను దాటలేదు ” అన్నాడు యాగ్ ముర్ . 
““ లేదు , దాటి వస్తుంది . నేపిలుస్తా రెండు సార్లు , దాటి వస్తుంది ” అన్నాడు అర్సలాన్ . 
““అంటేదానికి అంతలా నేర్పావనా ? ” అని యాగ్ ముర్ నమ్మలేనట్టు అడిగి 
“ బుజ్జి మేకా రా ” అనిపిలిచేడు . ఆ 

మేక పిల్ల తల తిప్పను కూడా తిప్ప లేదు . 
““ అయిందా ? ” అని యాగ్ ముర్ వో నవ్వు నవ్వి అన్నాడు . 

““ అది అర్సలాన్ చెప్పిన మాటనే వింటుంది రా ” అన్నాడు సపార్ . “ వ్యూ కానీరా అర్సలాన్ దాన్నిపిలు! " 
అన్నాడు . 

“ బుజ్జి మేకా ! బుజ్జి మేకా ! " అని అర్సలాన్ పిలిచేడు . అది నీళ్లల్లోకి దూకి రెండు అంగల్లో లంకమీదకి 
వచ్చింది . 

“ బాగుందిరా అబ్బాయ్ ! చిత్రంగా వుంది ” అని కుర్రాళ్లు అరిచేరు . “ అర్సలాన్ !జంతువులకి శిక్షణ యిచ్చేవాడా ! ” 
అన్నారు . 

ఆ లంక తీరం వారే బాగా నలిగిన దారి వుంది . కుర్రాళ్లు గుబురులు దాటుకుంటూ , పొదలు దాటుకుంటూ 
వెళ్లేరు . కొంచెం సేపట్లోనేవాళ్లు వెల్లడిగా వున్న మైదానంమీదకి వచ్చేరు . వసంతరుతువులో వరద నీళ్లకి అక్కడ 
తుప్పలు , వేళ్లు , నానా రకాల గరికలు పోగు పడతాయి . 

“ ఒరేయ్ , వినండిరా ! తుమ్మ కంప మంట పలావ్ వంటకి బాగా పని కొస్తుంది " అని యాగ్ ముర్ 
సంతోషంగా అన్నాడు . 

“ కాని పొయ్యిలో పడుతుంది రా ? ” అని అర్చలాన్ అనుమానంగా అడిగేడు . 


(p 


4. 


పిల్లలు మోపుల కొద్దీ తుమ్మ కంప యేరడం మొదలు పెట్టేరు. బుజ్జి మేక తన యజమాని పక్క పక్కనే 
గెంతుతూ వుంది . అది ఠకామని వొక్క సారి వెనక్కి తగ్గి తల వాల్చి బుసకొట్టడం మొదలు పెట్టింది . 


44 


““పాము రోయ్ ! " అని అరుస్తూ పుల్లల మోపు కింద పడేసి అర్సలాన్ అరిచేడు . 
“ బురద పాము లేరా ! మరేం భయం లేదు , పని కానీండి ” అని యాగ్ ముర్ నవ్వుతూ అన్నాడు . 
పిల్లలు మోపులు కట్టేసుకుని తిండి తినడం కోసం చుటూతా గుండ్రంగా చేరి కూర్చున్నారు . ప్రతివాళ్లూ 
రొట్టె ముక్కనో , చురెక్ నో తెచ్చుకున్నారు . యేమీ తెచ్చుకోని వాళ్లకి తమ దాంట్లో కొంచెం తీసి పెట్టారు. 

వున్నట్టుండి వో గాడిద దారిలో కనిపించింది . 
“ ఒరేయ్ , దాన్ని పట్టుకుని మన మూటలు దానిమీద పడేద్దాం ” అన్నాడు యాగ్ ముర్ . 
వాళ్ల వెంటనేగాడిదని చుట్టు ముట్టే సేరు , అసలు పారిపోయే ఉద్దేశం దానికి అప్పటికీ లేకపోయినా . 
““ యెవరి గాడిదరా యిది ” అని అర్సలాన్ అడిగేడు . 

““ యేదో తప్పి పోయినగాడిద అయివుంటుంది . ముందట దీని వీపుమీద కొంచెం గడ్డి వేసి ఆపైన కంప వేద్దాం ” 
అన్నాడు . యాగ్ ముర్ . 

యెవత్లో కొంచెం పొడుగాటి తాటిని తెచ్చారు . యెండు పుల్లల్ని పెద్ద మోపు కట్టి అందరూ సాయం పట్టి 
గాడిద వీపుమీద వేసి దాన్ని నది వేపు తోలుకెళ్లారు . 

నదిని దాటే రేవు దగ్గరికెళ్లాక రేవు యెక్కడుందో అజ పట్ట లేకపోయేరు . నీరు పొడిచింది . బురదగా , మట్టిగా 
వుంది . 

“ యిప్పుడు దీన్ని దాటడం యెలారా బాబూ ! " అని భయపడుతూ అర్సలాన్ అడిగేడు . ఈ 
““ యీదదాం పట్టండి ! యెవర్రానాతో వచ్చేవాళ్లు ? ” అని యాగ్ ముర్ ధైర్యంగా అడిగేడు . 
కుర్రాళ్లు వొకళ్ల కేసి వొకళ్లు చూసుకున్నారు , ఏడు కి లోపలికంటా చాలా దూరం వచ్చేరు . యిప్పుడు ఆ 
యేరు ము ఖ్ఫ మీటర్లు వెడల్పు వుంటుంది . 

“ నువ్వు యీది వెళ్లు ” అని సపార్ యాన్ ముర్ తో అన్నాడు. “ నువ్వెళ్లి పెద్దాళ్లని తీసుకొచ్చేదాకా 
మేం యిక్కడ వుంటాం ” అన్నాడు . 

నే వొక్కణ్ణి యీది వెళ్లాలంటే భయంగా వుంది రా . వడి యెక్కువగా వుంది ” అని యాగ్ ముర్ తేలి 
పోయేడు . 

““ అయితే యిప్పుడేం చేద్దాం రా ? ” అని అర్సలాన్ బుజ్జి మేకని వాటేసుకుని అన్నాడు . 

అందరూ పొద్దు యెంతైందోనని ఆకాశం కేసి చూశేరు . సూర్యుడు పడమటికి వాలుతున్నాడు . మరొక్క మాట 
కూడా అనుకోకుండా వాళ్లు గొంతుకలు పడిపోయేటట్టు అరవడం మొదలు పెట్టారు. యెవళ్లేనా తమ గోడు వినక 
పోతారా అనుకున్నారు . 

కాని జవాబు రాలేదు . 
“ యిక యీ రాత్రి లంకలో గడపాల్సిన ట్టే వుంది రా ” అని సహర్ గొణిగేడు . 
““మళ్లీ అరిచి చూద్దాం . ఒరేయ్ , అందరూ వొక్క సారే అరవండిరా ” అని యాగ్ ముర్ అన్నాడు . 
పిల్లలు అందరూ కలిసి , విడివిడిగానూ , తండ్రుల్ని , అన్నల్ని , అమ్మల్ని పిలుస్తూ అరిచేరు . . . 
ఆఖరికి లంక లోపలినుంచి వొకాయన పారతో వచ్చేడు . అతను బేరామ్ ఆగా . 


TOTAL 


Y 


యంగా 


45 


““ యిక్కడేం చేస్తున్నారర్రా! ” అని అతను పిల్లల్ని అడిగేడు . 
“కట్టెల కోసం వచ్చేం ” అని యాగ్ ముర్ అందరి తరఫునా అన్నాడు . 

““ మీకు సరిపడా కట్టెలు అవతలి వేపున లేవటరా? ” అని బేరామ్ ఆగా కోపంగా అరిచేడు . అతను వొకళ్ల 
తర్వాత వొకళ్లని రేవు దాటించేడు . భుజాలమీద వాళ్లనీ, వాళ్ల మోపుల్నీ మహాకాయుడిలాగా యెక్కించుకుని 
తీసుకెళ్లేడు . అర్సలాన్ వొంతు వచ్చేటప్పటికి వాణ్ణి , వాడి మోపుని , మేక పిల్లనీకూడా మోసుకు వెళ్లేడు . 


తర్వాత బేరామ్ ఆగా గాడిద వీపుమీదనుంచి కంపని దింపి దాన్నీ రేవు ఆవలికి చేరే సేడు . మళ్లీగాడిదని లంక 
లోపలికంటా తోలుకుపోయేడు . 


నక్క 


వేట 


ఆ మర్నాడు అర్సలాన్ బుజ్జి మేకని తీసుకుని యాగ్ ముర్ దగ్గరికి వెళ్లేడు . బయటనుంచే పిలిచేడు . 
“ యాగ్ ముర్ ! యిటు రా ! ” అన్నాడు . 
యాగ్ ముర్ యింట్లో నుంచి యివతలికి వచ్చేడు . 


te 


“ చూశావా ? ” అని తన ఛాతీకేసి చూపించేడు . వాడి మెడలో పెద్ద బైనాక్యులర్స్ వేలాడుతున్నాయి . 
““ మా తాత యిచ్చేడు , జంతువుల్ని బాగా చూడవచ్చని . వస్తావా ? ” 
“ యెక్కడికి ? " 
“ నది దగ్గరికి పోదాం , అక్కడ యెవళ్లూ వుండరు . ” 
“ అమ్మా ! నేను కట్టెల కోసం వేడుతున్నా ” అని యాగ్ ముర్ యింట్లోకి చూస్తూ అరిచేడు . 

యాగ్ ముర్ , అరలాన్ బుజ్జి మేకని తీసుకుని విల్లో పొదల వేపు వెళ్లేరు . అక్కడికి వెళ్లేక వాళ్ళు యెవళ్లూ 
తమని చూడని చోటు చూసుకుని పొదల్లో అక్కడికి చేరేరు . బుజ్జి మేక మేత మెయ్యడానికి పోయింది . 

బైనాక్యులర్స్లోనుంచి మొదట యాగ్ ముర్ చూశేడు . కొన్ని బాతులు కనిపించేయి . తర్వాత అర్సలాన్ వంతు . 
కాని వాడికి యేమీ కనిపించలేదు . ఈ 

మళ్లీ యాగ్ ముర్ బైనాక్యులర్స్ ని తీసుకున్నాడు . ఈ 
“ యిదిగో చూడు ! అక్కడ అడివి బాతు వుంది ” అన్నాడు . 
అర్సలాన్ బైనాక్యులర్స్ని కళ్లదాకా పెట్టుకుని 

““ అది బాతూ కాదు , గీతూ కాదు ! నక్క . దాని దగ్గర బంతి వుంది . బంతి వున్న నక్క అమ్మబాబోయ్ ” 
అని ఆశ్చర్యంతో అరిచేడు . 

“ నక్క యెక్కడ కనిపించిందిరా ? " అని యాగ్ ముర్ బైనాక్యులర్స్న అందుకోబోయేడు . కాని అర్చలాన్ 
వదల్లేదు . 

“వో క్షణం వుండు . నక్క బంతినిదొర్లిస్తోంది . " 
యాగ్ ముర్ బైనాక్యులర్స్ ని అర్సలాన్ చేతినుంచి లాక్కున్నాడు . 

“ ఆఁ , నిజమేరోయ్ ! నక్కే . అది ముళ్ల పందినిదొర్లిస్తోంది . చూడు , దాన్ని నదిలోకి గెంటేసింది ” 
అన్నాడు . 

అర్సలాన్ మళ్లీ బైనాక్యులర్స్ ని లాక్కున్నాడు . 
““ యెక్కడ ? నాకేం కనిపించడం లేదు . అడివి బాతు కనిపిస్తోంది . ” 
““ యెర్ర పొద వేపు చూడరా . ” 

“ ఆఁ ! కనిపించింది . అది ముళ్ల పందే . నది వొడ్డుకి యీదుకు వస్తోంది . అయ్యో! " అని అర్సలాన్ 
బైనాక్యులర్స్ ని కింద పెట్టి భోరుమని యేడ్చాడు . 

““యేమైందిరా ? ” అంటూ యాగ్ ముర్ బైనాక్యులర్స్ ని కళ్ల దగ్గర పెట్టుకున్నాడు. “ ఆఁ ! చూడా దొంగ 
భడవ ! ముళ్ల పందిని మింగేస్తోంది ” అన్నాడు . 

“ మనం దాన్ని రక్షిద్దాం ! యింకా మించి పోకుండా ” అన్నాడు అర్సలాన్ రకామని లేచి నుంచుంటూ . 
““ అబ్బే , ఆలస్యం అయిపోయింది . మనం అక్కడికి వెళ్లేటప్పటికి ముళ్లు తప్ప యేమీ మిగలవు . " 
(“వెధవ బైనాక్యులర్స్ ” అని అర్సలాన్ కోపంగా తిట్టి పోశాడు . 
‘‘ బైనాక్యులర్స్ తప్పేముందిరా . నక్కలు యెలా వేటాడతాయో చూశాం అంతే ” అన్నాడు . 


to 


non 


“ పద యింటికి పోదాం. తుపాకీలో తూటాలు పెట్టమనితాతతో చెప్తా . ఆ నక్క పని పట్టించాలి . ” 
“ ముళ్ల పంది అంటే జాలి, నక్కని చంపినా బాధే! ” అన్నాడు యాగ్ ముర్ . 
అర్సలాన్ వో క్షణం ఆలోచించి “ అవును , నక్కని చంపినా బాధేమరి ” అని నిట్టూర్చి అన్నాడు . 


దండన పడిన దొంగ 


100 


అర్సలాన్ పంట బోదెలో కాళ్లు వూపుతూ మట్టి ముద్ద తో బొమ్మలు చేస్తూ కూర్చున్నాడు . యెండ తగల 
కుండా పెద్ద మల్ బరీ చెట్టు నీడ పడుతోంది . బుజ్జి మేక దగ్గర్లో మేత మేస్తోంది . ముందు కాళ్లు రెండు 
చెట్టు కాండం మీదకి చోటు పెట్టి అందుబాటులో వున్న కొమ్మల చిగుళ్లు కొరుకుతోంది . 

చెట్టు మీద వాలిన పిచికలు వున్నట్టుండి పిచ్చిగా కిచకిచ లాడ్డం మొదలు పెట్టాయి. వన మూలికల పొదల్లో 
తిరుగుతూ వున్న కోడిపిల్లలు కొక్కొకొ అంటూ కూతలు మొదలు పెట్టాయి. . 

అర్సలాన్ యేమిటి చెప్మా అని తల అటు తిప్పేడు . భీకరంగా కనిపించే వో మాదిరి సై జూ పక్షి లావాటి 
కొమ్మమీద వాలింది . దాని ముక్కు కొక్కెంలాగా వంపు తిరిగి వుంది . 

తర్వాత అంతా నిశ్శబ్దం .పిచికలు కొయ్యబారిపోయేయి .కోడిపిల్ల లు వన మూలికల గుబుర్ల కింద వొదిగి వొదిగి 
చేరాయి . 

“ హేయ్ ! ” అంటూ అర్సలాన్ పిలవా పెట్టా కుండా వచ్చిన పక్షి కేసి వో మట్టి బొమ్మని విసిరేడు . 
అది రెక్కలు కొట్టుకుని యెగిరిపోయింది . 
మళ్లీ వెంటనేఅన్నిటికీ జీవం వొచ్చింది . పిచికలు మళ్లీ కిచకిచమన్నాయి .కోడిపిల్లలు తిరగడం మొదలెట్టేయి . 
ఆర్సలాన్ పరిగెత్తి తాత దగ్గరికి వెళ్లిజరిగిన సంగతి చెప్పేడు . 

“ నాకు యేం కనిపించిందో నువ్వు వూహించలేవు పందెం ! యెంత భయంగా వుండే పక్ష్మి అనుకున్నావ్ !దాని 
ముక్కు !కోడిపిల్ల లన్నీ దాంకున్నాయి . పిచిక కిచకిచలాడితే వొట్టు ! ” అన్నాడు . 

డేగ యేదన్నా వచ్చిందేమో రా ” అనిరాఖిమ్ ఆగా తీర్మానంగా అన్నాడు . “ చిన్న పిట్టలు కొయ్య బారిపోయి 
బతికి బట్ట కట్టేయి . డేగ ఆకాశంలోనుంచి నేలమీద పాకే చీమని చూడగలదంటారు. కాని కదలకుండా 
నుంచున్న ఒంటెని కూడా చూడలేదట . డేగ బహుశా నిశ్చలంగా వున్న వస్తువుని చూడలేదు . ఆకోడిపిల్లల్లో యే 


Ve 


TO 


వొక్కటన్నా పారిపోవడానికి ప్రయత్నించి వుంటే డేగ వెంటనే దానిమీదకి యెగిరి వుండేదే ” అని చెప్పాడు . 

రాఖిమ్ ఆగా వెంటనే బైనాక్యులర్స్ ని యెత్తేడు . వాటిని ఆయన యెప్పుడూ కూడా వుంచుకునేవాడు . యెత్తి 
ఆకాశంలోకి చూశేడు . 

" నే చెప్పానుగా ! యిటు రా ! ” అంటూ తాత మనవణ్ణి దగ్గరికి పిలిచేడు . వాడికి బైనాక్యులర్స్ అందించేడు . 
“ అదో ఆ తెల్ల విల్లో కేసి చూడు . కొంచెం పైకి చూడు . యేం ఆ పక్షేనా ? ” 

“ ఆఁ . ” 

“దాన్ని మరి శాస్త్రంలో యేమనిపిలుస్తారో నాకు తెలీదు . కాని పాత కాలం వాళ్లు ప్రవక్త అశ్వం అని 
పిలుస్తారు ” అన్నాడు . ఆ 

“తాతా ! చూడు ! " అని అర్సలాన్ అరిచేడు . బైనాక్యులర్స్ ని తాతకి తిరిగి యిచ్చేడు . “ ఆ ప్రవక్త అశ్వాన్ని 
యేదో తరుముతున్నాయి ” అన్నాడు . 

‘‘ అవి నీలం కాకులు . యిది వాటి పిల్లల్ని దేన్నేనా కాజేసిందేమో. యిప్పుడవి దొంగకి బుద్ధి చెప్తాయి ” అన్నాడు . 
తర్వాత అర్సలాన్ బైనాక్యులర్స్ని కళ్ల దగ్గర పెట్టుకుని సరిచేసుకున్నాడు . 
““ అవి దాన్ని రెక్కలతో మోదుతున్నాయి . తాతా , అది దేన్నో జారవిడిచింది . ” 

“పిల్లనిజారవిడిచి వుంటుంది . యిక వేరే దారి కనిపించి వుండదు దానికి . కాకి రెక్కలు మహా గట్టివి. నేను 
చిన్నపిల్లాడిగా వున్నప్పుడో సారి కాకి గూడు అందుకుందామని చెట్టు యొక్కాను . అవి బాగా వాయించేయి నన్ను . 
అందుకనే లోకులు వాటిని ప్రవక్త కొరడా లు అంటారు. ” 

“ సరదాగా వుంది ” అన్నాడు అర్సలాన్ . “తాతా , మనం వెళ్లి యెప్పుడు బైనాక్యులర్తో జంతువుల్ని చూద్దాం ? 
నేను కొంచెం పెద్దయాక వేడదాం , వేడదాం అంటావు. నేను పెద్ద వాణ్ణయాను కదా ” అన్నాడు . 
రాఖిమ్ ఆగా అర్సలాన్ కేసి చూసి అవునన్నట్టు తల వూ పేడు . 

“ నిజమే. నువ్వు పెద్ద వాడివే. మీ మామ్మకి పొయ్యిలోకి కట్టెలు తెచ్చి పెడుతున్నావు . నీకిష్టమైతే రేపే 
వెడదాం . ” 

““ పుచ్చకాయల తోటకా ? ” అని కళ్లు మెరుస్తూ వుంటే అర్సలాన్ అడిగేడు . ఈ 

“ అవును . మందలని చూసే వేళయింది . వెళ్లడానికి యేర్పాట్లు చేస్తాను మామ్మతో చెప్పు కాసిని చురెట్లు 
చెయ్యమని . ” 

“ బుజ్జి మేకని కూడా తీసుకురానా ? ” 
““ అలాగే” అని రాఖిమ్ ఆగా అన్నాడు . 


పాత 


ఏరు 


OY 


(non 


రాఖిమ్ ఆగా , అర్సలాన్ , బుజ్జి మేకతో నది వారనే 
దారిమీద వెళ్లేరు . విల్లో గుబురుల దగ్గరికి ఆదారి తీసి కెళ్లింది . 
వాళ్లు గుబురుల్లో నుంచి బయటికి వచ్చేటప్పటికి నదికి బాగా దూరంలో తేలారు . కాని వాళ్ల యెదురుగ్గా పారదర్శ 
కంగా వున్న నీలి నీళ్ల ఉపరితలం తళుకు తళుకు మంటూ కనిపించింది . 

అది పాత ఏరు . 

యిది వో ప్రత్యేకమైనజలమార్గం . దీంట్లో కి నీళ్లు నదినుంచి వచ్చి చుట్టు తిరిగి మళ్లీనదిలో కలుస్తాయి . 
యీ జలమార్గంలో వడి వుందో లేదో కనిపించదు . అమూదార్య బురద నీరు కలకదేరి , జలలో వూరిన నీళ్లంత 
స్వచ్ఛంగా వుంటుంది . ఆ 

యిటీవలి కాలంలో అమూదార్య వెనక్కి వెనక్కి తగ్గింది . నదికీ , యీ జలమార్గానికీ మధ్య పెద్ద లంక యేర్ప 
డింది . వూరినుంచి వన మూలికల్ని యేరుకోవడానికి వచ్చేవాళ్లు తమ దూళ్లని మేతకి యీ లంకమీదకి తోలుకువస్తారు . 
పుచ్చకాయల్ని ఆ సారవంతమైన వొండ్రు నేలలో పండించుకుంటారు. 
రాఖిమ్ ఆగా , అర్సలాన్ బుజ్జి మేకతో ఆ వొడ్డున నుంచున్నారు. అక్కడ అంతా పొదలు పెరిగిపోయాయి . 
ఓ బోటు అవతలి వేపునుంచి వస్తోంది . 
అది మోటారు బోటు , దడదడ చప్పుడు చేస్తోంది . కొంచెం సేపట్లో నే 

రాఖిమ్ ఆగాకి సలాం చేస్తూ ఆ బోటు 
తోలే కుర్రాడు బుజ్జి మేకతో సహా తాతనీ మనవణ్ణి యెక్కించుకున్నాడు . బోటు పుచ్చకాయల పొలాల కేసి 
దూసుకు పోయింది . 

““ మాకు వో కొర్ర పడిందక్కడ ” అంటూ రెల్లు పెరిగిపోయిన నీటికయ్య కేసి చూపిస్తూ ఆ కుర్రాడు అరిచేడు . 
“ ఆ మోటారు ఆపుచెయ్యి ! వినిపించడం లేదు ” అని రాఖిమ్ ఆగా మళ్లీ అరిచేడు . 

ఆ కుర్రాడు మోటారు ఆ పేడు . బోటు వెంటనే నీళ్ల లోపలికంటా పోయింది . జలమార్గం ప్రశాంతంగా 
వుంది . 

“ ఆ నీటికయ్యలో మాకు వో కొర్ర దొరికింది అంటున్నా . పన్నెండు కిలోల బరువు . ” 
“ ఫరవా లేదు ” అని రాఖిమ్ ఆగా మెచ్చుకున్నాడు . “ నువ్వు వల వేశేవా ? ” అని అడిగేడు . 

“ వుహు ,గాలం వేశాను . రెల్లు కి అడ్డం కట్టేను. ఆ కొర్రల గుడ్లు దారానికి కట్టిన పూసల్లా వొక రెల్లు కాడ 
నుంచి యింకో రెల్లు కాడకి అంటుకున్నాయి . కొర్రలు దగ్గర్లో పహారా వున్నాయి . మేం చిన్న చేపని పట్టి కొక్కేనికి 
తగిలించి రెల్లులోకి వదిలేం. అది తపామని పడి నీళ్లల్లో కలకలం కలిగించింది . కొర్ర తృటిలో వచ్చింది . తన గుడ్లని 
అది మింగేస్తుందని భయ పడింది . యీ చిన్న చేపని పట్టింది .దాని పని అయిపోయింది . అది మా బోటుని యీడ్చే 
సింది . దాదాపు తెం పేసుకుని పోయేదే ” అన్నాడు ఆ కుర్రాడు . 

““ వ్యూ , యిక్కడ దిం ఫెయ్యి మమ్మల్ని . యీ కాస్త దూరం నడిచి వెడతాం ” అన్నాడు రాఖిమ్ ఆగా . 

లంకమీద రెల్లు గుబుర్లు యెత్తుగా పెరిగాయి . వాటి తెల్లని శిఖరాలు దిమ్మర్ల గుడారాల్లా వున్నాయి దూరానికి . 
వాటి మధ్యలో ఫిగ్ చెట్ల యెటి చివళ్లు చాచుకు వస్తూ కనిపించేయి . 


““ అమ్మ బాబోయ్ ! " అని అర్సలాన్ భయంతో అరిచేడు . మళ్లీ అంతట్లో నే వాడి భయం ఆశ్చర్యంగా , 
సంతోషంగా మారింది . 

నేలమీదనుంచి వున్నట్టుండి నవరత్నాలు ఉబికి పైకి ఎగజిమ్ముతూ వచ్చినట్టు అడివి కోళ్లు మందగా 
యెగరడం మొదలు పెట్టేయి . 

“ జో . .. కూర్ .. . జో . . . కూర్ ” అంటూ విదారకంగాగోలరేగింది , అయినా ఆ కూతలు బాగానేవున్నాయి . 
“ తాతా ! నా కెంత సంతోషంగా వుందో యిక్కడికి వచ్చినందుకు ” అన్నాడు అర్సలాన్ . . 
రాఖిమ్ ఆగా చిన్నగా నవ్వేడు . మనవడి భుజం మీద చెయ్యి వేశాడు . అర్సలాన్ బుజ్జి మేక మెడమీద చెయ్యి 
వేశాడు . 

తాతా మనవడూ మేకపిల్లని తోలుకుంటూ నడిచేరు . లంకలో వున్న వింతలు చూస్తూ నడిచేరు . 

(“ యీ రెల్లు చూశావా ? ” అనిరాఖిమ్ ఆగా మనవడితో అన్నాడు . “ దీంతో చక్కనిచాపలు తయారు చేసుకో 
వచ్చు. యేమిటో యీ రోజుల్లో యెవళ్లూ చాపలే అల్లడం లేదు ” అన్నాడు . 

దారిలో గునగున పరిగెత్తు కుంటూ వో కుందేలు వెళ్లింది . 
(“తాతా ! యిక్కడేనా కిందటేడాది నువ్వు కుందేళ్లని కాపాడింది ? " 

““ అదో అక్కడ తెల్లటి విల్లో వున్న యేటవాలు చూశేవా ? కింద తేడాది యిక్కడ వరద నీరు ముంచెత్తింది . 
లంకంతా ములిగిపోయింది . కుందేళ్లు అన్నీ వొకదానికొకటి అంటి పెట్టు కుపోయేయి . నీరు లేస్తూనే వుంది . 

మేం కుందేళ్లనన్నింట్నీ సంచీల్లోకి యెత్తి అవతలి వేపు చేరేశాం . సంచీలు విప్పగానే అవన్నీ మెరుపుల్లా దూసుకు 
పోయేయి . ” 

దారిలో వో పాత మల్ బర్రీచెట్టు పడి వేళ్లడానికి లేకుండా అడ్డం అయింది . 
“రా కూర్చుని యేటి గలగల విందాం ” అన్నాడు రాఖిమ్ ఆగా . 
అర్సలాన్ కూచున్నాడు . 

బుజ్జి మేక దగ్గర్లో వున్న పొదల్లో మేత మెయ్యడానికి వెళ్లింది . నీళ్లు వొడ్డు తో మాట్లాడుతూ వున్నట్టుగా 
మెల్లిగా గలగల మంటూ పారుతున్నాయి . 


Home 


పైకి ఆకుపచ్చ లోపల ఎరుపు 


పుచ్చకాయల తోట శివారులో విల్లో చెట్లు వున్నాయి . తోటలో ఆ విల్లో చెట్ల మధ్య నాలుగు స్తంభాలు 
పాతేరు . దాంతో ఆ చెట్లు పొదరిల్లులా వున్నాయి . యెండిపోయిన రెల్లు దుబ్బులు నాలుగు కొమ్మలకీ కట్టి రెండు 
వేపులా గోడల్లా అమిరేయి . కప్పు చాప కిందికి చాందినీ వేలాడ కట్టినట్టు వుంది . 

“ హమ్మయ్య ! యిక్కడికి చేరాం ” అనిరాఖిమ్ ఆగా పొదరింట్లో తోలు తివాసీమీద చేరి అన్నాడు . “దాహంగా 
వుందిరా , వో పుచ్చకాయ పట్రా " అన్నాడు . 

బుజ్జి మేక తన యజమాని వెనక్కాలే వెళ్లేందుకు విల్లో గుబురు వెనకనుంచి యివతలికి వచ్చింది .కాని 
అర్సలాన్ వద్దని చేత్తో దానికి సౌంజ , చేశాడు . ఈ 

“ అక్కడే వుండు . నేను దూరం వెళ్లడం లేదు లే ” అన్నాడు . 
మేక పిల్ల అలానే వుండిపోయింది . కాని అర్సలాన్ తిరిగి వస్తూ వుండడం చూశాకనే నేలమీద పడుకుంది . 
“ దీన్ని చూడు తాతా ! యెంత పెద్దదో ! మొయ్యలేకపోయేను . ” , 
అర్సలాన్ పుచ్చకాయని నేలమీద పారేసి పొదరింట్లోకి దూరేడు . 

““ చూడు తాతా ! " అని అర్సలాన్ యెండిపోయిన కాండం వొకటి చూపిస్తూ అన్నాడు . “ యేదన్నా నేల పురుగు 
కొరికిందేమో ” అన్నాడు . ఈ 

“ యిక్కడ చాలా నేల పురుగులు వున్నాయి ” అని తాత అన్నాడు . “కాని సమస్య రెండు రకాలుగా వుంటుంది . 
అవి కాండాల్నిదొలిచేసి కన్నాలు చేసి నషమూ కలిగిస్తాయి ,కాని వాటివల్ల లాభమూ వుంది ” అన్నాడు . 

‘‘వాటివల్ల లాభం యేం వుంటుంది తాతా ? ” అని అర్సలాన్ ఆశ్చర్యంగా అడిగేడు . 
రాఖిమ్ ఆగా కు తీసి , వోరగా మనవడి కేసి చూశాడు . ఈ 
“ యీ చిక్కుని విప్పగలవేమో చూద్దాం . “పైకి ఆకుపచ్చ , లోపల ఎరుపు " అన్నాడు . 

““ పుచ్చకాయ ” అని అర్సలాన్ రక్కని చెప్పేడు . యింతలోకీ వాడి కళ్లు భయంతో పెద్ద వి అయేయి . “ కాని 
లోపల తెల్లగా వుంటేనో మరి ? ” అన్నాడు . 

“ అబ్బే , అలా జరగదు ” అని రాఖిమ్ ఆగా పుచ్చకాయని రెండుగా చీలుస్తూ అన్నాడు . “ చూడు , 
మంటలాగా యెర్రగా వుంది . వేడిగా వుండదంతే , తియ్యగా వుంటుంది . యింద మొదటి ముక్క నీకు , తిను ” 
అన్నాడు . 

యెర్రగా వున్న ముక్కని కొంచెం కొరికేడు అర్సలాన్ . సంతోషంతో వాడి కళ్లు ముడతలు పడ్డాయి. తన 
బుజ్జి మేక గుర్తు వచ్చి 

“తాతా , మనం వో ముక్కని బుజ్జి మేకకి పెట్టదూ . దానికీ దాహం వేస్తుందేమో” అన్నాడు . 
మేక పిల్లకి దాని వాటా పుచ్చకాయ ముక్క వచ్చింది . బాగుందన్నట్టు దాని గంట గణగణ మోగింది . 
““తాతా నేల పురుగుల వల్ల లాభం యేమిటో చెప్ప లేదు నువ్వు " అన్నాడు అర్సలాన్ . 
“ యిదీ : ఒకోసారి చూస్తే నీకు కాండాలన్నీ బాగా పెరుగుతూ వున్నట్టు కనిపిస్తుంది . యింతలోకీ వున్నట్టుండి 


53 


వాటిలో కొన్ని వాడిపోతున్నట్టు కనిపిస్తాయి. కొన్ని కత్తెరతో కత్తి రించినట్టు కనిపిస్తాయి. అది క్షారం. మన నేల 
శాపం. భూగర్భంలో వున్న నీరు కారాన్ని పైకి తెస్తుంది , చెట్లు చచ్చిపోవడం మొదలు పెడతాయి . యిక రెండో 
శాపం యెండ . ఆ విషయమయే నేల పురుగులు సాయం చేస్తాయి . నేలలో అవి కంతలు చేస్తాయి . దానివల్ల గాలి 

నేలలోకి చొచ్చుకుపోయి , సారవంతం చేస్తుంది . అలాంటి నేలలో చెట్లకి గాలి పీల్చడం తేలిక . నేల పురుగులు నిజమైన 
ఇంజనీర్లే సొరంగాలు తవ్వడంలో . అవి నిటారుగా తొలుస్తాయి . యేదన్నా వేరు అడ్డం వస్తే దాన్నికోసేస్తాయి , 
వొకవేళ చెట్టయితే కన్నం చేస్తాయి. నేల పురుగులు మరీ యెక్కువ అయితే కోయిల వచ్చి రైతుకి సాయం 
చేస్తుంది . కోయిలకి యీ నేల పురుగు రుచికరంగా వుంటుంది . మిగతా పిట్టలు యీ నేల పురుగుని పట్టు 
కోలేవు .కానికోయిల వాటిని పట్టుకుంటుంది , నేలలో కంటా చూడగలిగినట్టుగా . సొరంగం అందుకోవడానికి రెండు 
మూడు కంతలు చేస్తుంది . ముక్కుతో పొడిచి , పొడిచిన ప్రతి సారీ పురుగుని పట్టు కుంటుంది ” అన్నాడు . 

అర్సలాన్ పుచ్చకాయ ముక్క తినేసి మంట వేసుకోవడానికి యెండు పుల్లలకోసం పరిగెత్తి వెళ్లేడు . తాత సన్నటి 
మూతి వున్న కూజా తీసుకుని నీళ్ల కోసం వెళ్లేడు . 


క 


to 


తృప్తి లేని భోజన ప్రియులు 


on 


“ నీళ్లు కాగేలోపల పొలంలోకి వేడదాం పద ” అని రాఖిమ్ ఆగా అన్నాడు . ““ కర్బుజాలు పండేయి . వో సారి 
వాటిని చూసి వెడదాం . ముఖ్యంగా జొన్న యెలా వుందో చూద్దాం ” అన్నాడు . 

జొన్న పుచ్చకాయల తోట చుట్టూతా కంచెలాగా వుంది . పూత పట్టిన కాండాలు నేలకి మూడు మీటర్ల యెత్తు 
పెరిగాయి . అది సజీవమైన కంచె . యెవళ్లూ చొరబారిరావడానికి లేని రక్షణ.జొన్న గింజలు పసుప్పచ్చగా చిన్నగా 
వుంటాయి. 
ఆరాఖిమ్ ఆగా మధువు లీనే 
జొన్న పెంచేవాడు .గొట్టంలాంటి దాని కాండం లోపల తియ్యటి , పంచదారలాంటి 
రసం వూరేది . ఒకప్పుడు యీ రకంజొన్న 
పిల్లలకి చాలా యిషంగా వుండేది . కాని పంచదార , బిళ్లలు కొంచెం బాగా 
దొరుకుతూ వుండడంతో యీ రకం జొన్నని మరిచిపోయేరు , విత్త నాలకి కూడా మిగల్లేదు . 

రాఖిమ్ ఆగా మరపున పడిన యీ జొన్నని మళ్లీ పెంచాలనుకున్నాడు . ఆఖరికి వో పాత రైతు తోటలో వో 


cool 


మొక్కని పట్టేడు. మూడేళ్ల కాలంలో యీ రకంజొన్నని మళ్లీ 
సాధించేడు . యిప్పుడు యీ విత్తనాల్ని సమష్ఠి 
క్షేత్రానికి ఇవ్వాలని వూహ చేశాడు . 
రాఖిమ్ ఆగా మొక్కల్ని తణిఖీ చేశాడు . 
“ కోత వేళ అయింది . ధాన్యం పండింది . పకులు పాడు చేసేస్తాయి కూడాను ” అన్నాడు . 

““తాతా ! చూడు ! " అని అర్సలాన్ వో కర్బుజా తొక్కని నేలమీదనుంచి తీసి అన్నాడు . “ యెవరో కర్భుజాల్ని 
తిన్నట్టే వుంది ” అన్నాడు . 

“ అవి బాగా పండేయనడానికి దాఖలో అదే ” అని రాఖిమ్ ఆగా పగలబడి నవ్వుతూ అన్నాడు . 
“ కాని యెవళ్లు తిన్నారు ? యిదిగో యింకో తొక్క . బహుశా అడివి పంది తిందేమో" అన్నాడు . ఈ 

““ అడివి పంది గనక అయినట్టయితే అది మొత్తం తోటని మడదొక్కి వుండేది . కాని కర్భుజాలని తిన్నది నక్క . 
నక్కలు భలే తిండి ప్రియులు . బాగా పండిన కర్బుజాల వాసన పట్టుకుని వాటిని తింటాయి. గింజ గింజ యేరి 
తింటాయి ఆ తినడంలోనూ ! ” అన్నాడు . 

“ ఆఁ ! నక్క లేనన్న మాట ! మొదట అది ముళ్ల పందిని తింది . యిప్పుడేమో మన కర్భుజాలు తింటోంది . తాతా , 
దానికి వల పన్నుదాం ” అన్నాడు అర్సలాన్ . 

“ నక్కలు జిత్తు లమారులు. అవి వలలో పడవు . కొన్ని శుద్ధ అమాయికజంతువులు వలలో చిక్కుకుని నాశనం 
అవుతాయి . దిషి బొమ్మ పెడదాం . నక్క దాన్ని చూసి మనిషనుకుని రాదు " అన్నాడు . ఈ 

వాళ్లు అలానేచేశారు . కొంచెం టీ తాగేరు . తర్వాత రెల్లు తో దిష్టి బొమ్మని చేసి నక్కల దండుని తరిమెయ్య 
డానికి నిలబెట్టారు. 


. 


. 


. 


మూడు కాలి వేళ్లు వున్న ఆడతోడేలు 


సూర్యుడు అస్తమిస్తూ వుండే వేళకి తాతా , మనవడూ పడుకోవడానికి వొరిగేరు . బుజ్జి మేక ఆ విల్లో మొక్క 
కింద సర్దుకుంది . 

ఆ రోజున జరిగిన అంతట్నీ గుర్తు చేసుకుంటూ పడుకున్నాడు అర్చలాన్ . తన జీవితంలో అది చాలా మంచి 
రోజని అనిపించింది . ఆవేళ తనూ , తాతా నిజమైన పరిశోధకులుగా పని చేశారు . 


. 


. 


వున్నట్టుండి నక్క కూత మార్మోగింది . బుజ్జి మేక గంట గణగణ మంది , బెదురుతో . 
“ బుజ్జి మేకా ! బుజ్జి మేకా ! " అని అర్సలాన్ పిలిచేడు . 

బుజ్జి మేక చెంగున పొదరింటిలోకి దూరి వాడి పక్కన వాలింది . అర్సలాన్ బుజ్జి మేక నుదురు గీరేడు .దాన్ని 
తన వేపు తిప్పుకున్నాడు . వున్నట్టుండి వాడి కళ్లు పెద్ద వయేయి . 

““తాతా ! నక్కలు మనల్ని వేటాడవు కదా ? ” 
“ అబ్బె ! లేదు రా ! అవి పిరికివి ! " 
“ తోడేళ్లు వస్తే ? " 
“ వేసవికాలంలో తోడేళ్లు మనుషులమీదకి రావు. ” 
““ మూడు కాలి వేళ్లు వున్న ఆడతోడేలు గురించి చెప్పావు గుర్తుందా ? మళ్లీ చెప్పవూ ? ” 
““పొద్దు పోయింది . రేపు పెందరాళేనిన్ను లేపుతా . " 
“ వూ . ... తాతా ! " అని అర్సలాన్ గారం కుడిచేడు . “ వొక్క కథ చెప్పు . యిక అడగను ” అన్నాడు . 
“సర్లే అయితే , చాలా కాలం కిందట జరిగింది యిది ” అని తాత చెప్పేడు . 
“ యెంత కాలం కితం ? " 
“ చెప్తా . మనం యిక్కడ స్థిరపడడానికి ముందు . అప్పట్లో బళ్లు గాని, ట్రాక్టర్లుగాని , కార్లు గాని లేవు. ” 
“ సై కిళ్లో ? " 

“ అవీ లేవు . అప్పుడు నేను చిన్నా పెద్దా అందరూ హాజరయే ప్రత్యేకమైన బళ్లో చదువుకునేవాణ్ణి. ఆ రోజుల్లో 
మన వూళ్లో వాఖ్యళ్లకి కూడా చదువనూరాయనూ రాదు . బడి పక్క వూళ్లో వుండేది .రానూ పోనూ చాలా దూరం . 
ఓరోజున యింటికి అడ్డ దారిన వస్తూ వున్నాం . మాకు వింత మూడు కాలి వేళ్ల అడుగుజాడలు కనిపించేయి . తోడేలు 
జాడలేనా కావాలి , పెద్ద కుక్కవేనా కావాలి. మన వూళ్లో మూడు కాలి వేళ్ల కుక్కలు లేవు . తర్వాత కొంత కాలానికి 
అడివి కోళ్ల వేటకి వెళ్లినపిల్లలు కొంత మందికి రెల్లు లో తోడేళ్ల ఆవాసం కనిపించింది . 

““ అక్కడ మూడు పిల్లలున్నాయి ” అని అర్సలాన్ అందించేడు . 

“ అవును . అవి మూడూ యెదిగినపిల్లలే. వాటిని పట్టుకోవడానికిపిల్లలకి భయం కలిగింది . వూళ్లోకి పరిగెత్తు 
కుంటూ తిరిగివచ్చేరు . వూళ్లో వాళ్లు విషయం యేమిటీ అని చర్చ చేసి హడావుడిగా తుపాకులు నింపే వేళకి 

ఆ తోడేలూ , మూడుపిల్లలూ మాయమైపోయేయి . ఆ మర్నాడు చూస్తే వో మేక కనిపించలేదు . ఆ మర్నాడు వో 
పొట్టేలు పోయింది . ఆ తర్వాత మరికొన్ని పోయేయి . ” 

“తాతా ! మూడు కాలి వేళ్లు వున్న ఆడతోడేలుబాగా బలిసిన పది పొట్టేళ్లనిలాగేసింది ” అని అర్సలాన్ మళ్లీ 
అందించేడు , కథకుణ్ణి సరిదిద్దుతూ . . 

“ అవును , నిజమేరా ! అలానే 
జరిగింది . వాళ్లు పగలూ రాత్రీ ఆడతోడేలికోసం వెతికారు. కాని లాభం లేక 
పోయింది . తర్వాత గొర్రెలకాపరులు వచ్చి వూళ్లో వాళ్లకి విషయం వివరించి చెప్పారు . వాళ్లు ఆడతోడేల్ని బెదర 
గొట్ట కుండా వుండాల్సింది అని . అది వూరి దగ్గర వున్నా అది యిళ్లల్లో వుండే జంతువుల జోలికి యెప్పుడూ 
పోలేదు . సైప్ బీళ్లల్లో వేటాడేది . కాని ఆడతోడేలు తెలివైంది . దానికి పశువుల కొట్టాలదార్లన్నీ తెలుసు . తన 


00 


00 


పిల్లలు పెద్ద వయాక వాటిని సైప్ బీళ్ల లోకి తీసుకెళ్లి అప్పుడు యిళ్ల దగ్గర వుండే పశువుల్ని కూడా వేటాడ్డం 
మొదలెట్టింది . బాగా వేటాడేది . ” 
“ అయినా దాన్ని యెప్పుడూ పట్టుకోలేకపోయేరు ” అని అర్సలాన్ తాతగారి కథకి ముక్తాయింపు చెప్పేడు . 
“ అవును , దాన్ని యెప్పుడూ పట్టుకోలేకపోయేరు . యిక నిద్రపో . " 

అర్సలాన్ సౌకర్యంగా వుండేట్టు చేసుకోవడానికి యిటూ అటూ తెగదొర్లేడు . తర్వాత కదలకుండా పడుకున్నాడు . 
కాని నిద్రపట్ట లేదు . బయట యేవో వింత చిటపటలు వినిపించేయి . అవి మొదట వో చోటనుంచీతర్వాత యింకో చోట 
నుంచీ వినిపించేయి , గునగున పరిగెట్టి పోతూ వున్నట్టు . అర్సలాన్ మోచేతిమీద ఆనుకుని చీకట్లోకి చూశేడు . యెక్కడా 
మంట కనిపించలేదు . నక్కలు యిక్కడికి వస్తున్నాయేమో, లేకపోతే యింకా పాడు కుయుక్తి తోడేళ్లు వస్తున్నాయేమో. 

“ తాతా ! ఆ చప్పుడు విన్నావా ? ” 
“ ఆఁ , కర్భుజాలు బీటలు తీస్తున్నాయి . అవి పండిపోయి అలా అవుతాయి . ” 
అర్సలాన్ చిన్నగా నవ్వుతూ వెనక్కి వాలి పడుకున్నాడు. కొంచెం సేపట్లోనే నిద్రపోయేడు. 


ముళ్ల 


పంది 


“ అర్చలాన్ , లే! ” 
అర్సలాన్ కళ్లు తెరిచేడు . యెండ బాగా కాస్తోంది . బుజ్జి మేక మువ్వల చప్పుడు వినిపించింది . మేక 

పిల్ల 
పొద్దుట్నుంచీ మేత మేస్తూనే వుంది . 

““ రకరకాల అడివి జంతువుల్ని చూస్తానన్నావు కదరా మరి . వో కర్బుజా తిని కొంచెం టీ తాగి బయల్దేరదాం . 
నీకు ఆ జంతువుల్ని చూపిస్తాను. నువ్వు నిద్రపోతూ వున్నప్పుడు నేను వెళ్లి చూసి వచ్చేను . .. ” 

“ పద పద , అది పారిపోకుండా వెడదాం " అన్నాడు అర్సలాన్ . 
“ అదెక్కడికీ పోదు . ముళ్ల పంది కలుగు చూశేను . ” 

ముళ్ల పంది కలుగు ప్రత్యేకమైంది . దాంట్లో మూడు అరలు వుంటాయి . ఆడ , మగ ముళ్ల పందులు మొదటి 
అరలో వుంటాయి. కుర్రవి మధ్య దాంట్లో వుంటాయి. మూడో దాంటో సరుకులు వుంటాయి . 


యిదివరకే తవ్విన కలుగులో మూడు అరలూ కనిపించేయి . కొట్టు గదిలో దుంపలూ , గడ్డలూ చక్కగా అమర్చి 
వున్నాయి . 

“ యివి మనుషుల్లాగానే వుంటున్నాయే ! ” అని అర్సలాన్ ఆశ్చర్యంగా అన్నాడు . 

“ ఒకప్పుడు ముళ్ల పంది మనిషే. మెండ్లి మామ్మ నీకా కథ చెప్పలేదా ? చాలా విచారంగా వుంటుందా కథ " 
అన్నాడు తాత . 

“వుహుఁ. ” 

“ అయితే విను . ఒకప్పుడు , అంటేచాలా పూర్వం వో మనిషి పొరుగు వాడి దగ్గర రెండు మూటల దూది అప్పు 
తెచ్చుకున్నాడు . దాన్ని తిరిగి యివ్వాల్సి వచ్చే వేళకి వాడికి దురాశ పుట్టింది . వో మూటని అసలు వుండాల్సిన దాని 
కంటే తక్కువగా కట్టేడు . అవతలివాడు యీ మోసం వెంటనే గ్రహించేడు .కోపం వచ్చి కదురుని దూదిలో గుచ్చి 
దాన్ని శపిస్తూ విసిరేడు యీ కదురు బాణంలాగా నీ శరీరాన్ని గుచ్చుకోగాక అని . . 

“ అది గుచ్చుకోగానేవాడి శరీరం అంతా ముళ్లలాంటి బాణాలు కమ్మేయి . అలాంటి స్థితిలో నలుగురి ముందూ 
కనిపించడానికి సిగ్గయి వాడు యెక్కడికో పారిపోయేడు . యివాల్టికీ తన పరువు తక్కువ పనికి సిగ్గు పడి రాత్రిళ్ల 
ప్పుడే కలుగులోంచి యివతలికి వస్తాడు , అందరూ నిద్రపోయేక . ” 

“ తాతా ! చూడు ! ముళ్ల పంది సూది ! అచ్చం కదురులాగానే వుంది . దీన్ని తీసుకోనా ? ” 
“ అలాగేతీసుకో . గుర్తు గా వుంటుంది . నీకు యెప్పుడేనా దురాశ పుడితే యీ కథ గుర్తు వస్తుంది ” అన్నాడుతాత . 


In 


పోరు 


రాఖిమ్ ఆగా , అర్సలాన్ బుజ్జి మేకని తీసుకుని లంక మధ్యలోకి వెళ్లేరు . అంతకు ముందు టేడు వసంత 
రుతువులో కుందేళ్లని కాపాడిన ఆ చోటుకి వెళ్లేరు . 
రాఖిమ్ ఆగా హఠాత్తుగా అర్సలాన్ చెయ్యి పట్టుకుని మెల్లిగా చెప్పేడు : 
“ కిందికి వాలు . ” 
యిద్దరూ మెల్లిగా నేలమీదకి వాలేరు . తాత బైనాక్యులర్స్ని పట్టుకుని చూశేడు . వాటిని అర్సలాన్ కి యిచ్చేడు . 


58 


“ తుప్పలు పెరిగిన ఆ గుట్ట చూడు ” అన్నాడు తాత . 
అర్సలాన్ పట్టి పట్టి చూసి ఆఁ అని నోరు తెరిచేడు . 
“ బాడ్బర్ ! ” 

వెంటనే వాడికి కనిపించింది అది వొక్కటీ లేదు , దాని మీదకి వో నక్క యెగరడానికి సిద్ధంగా వుంది . బాక్టర్ 
బొద్దుగా వున్న చిన్న జంతువు . 


Fire 


నక్క బాడ్జర్ ని పళ్లతో గట్టిగా కొరకబోయింది . కాని ఆ చిన్న జంతువు బంతిలాగా గెంతుతూ నక్క కోరల 
నుంచి తప్పించుకుంది . అది నక్కనుంచి తప్పించుకు పోవడమేగాక దానిమీద దాడి చేసింది . వెనక కాళ్ల మీద లేచి 
నక్క ముట్టెని తన ముందు పంజాలతో పట్టుకుంది . 

““తాతా ! గబగబా వెళ్లి బాడ్జర్ ని రక్షిద్దాం ” అని అర్సలాన్ అరిచేడు . 

“ మన సాయం అక్కర్లేకుండానే అది నెగ్గేస్తుంది ” అని తాత బైనాక్యులర్స్లోనుంచి చూస్తూ అన్నాడు . 
“ బాడర్ ని కమ్మగా భోం చేద్దామని నక్క అనుకుంటుంది . కాని దానికి అంత బలం లేదు . గట్టిగా కాళ్ల మీద నిలబడ 
లేదు " అన్నాడు . 

నిజంగానేనక్క పక్కకి వొరిగి పోయింది .బాడ్జర్దాన్ని వొక్క దెబ్బ కొట్టింది ముందు కాళ్లతో . తర్వాత గున 
గున వెళ్లిపోయింది . రాముడే దేముడో అని నక్క యేడుస్తూ పొదలలోకి పోయింది . . 

" యెన్ని చిత్రాలు కనిపించేయి ” అని అర్సలాన్ బుజ్జి మేకకి చెప్పేడు. యెన్నో లెక్క వుందా ?బార్డర్లో 
నక్క పోరు చూశాం మనం . ముళ్ల పంది బొరియ చూశాం . అడివి కోళ్లని చూశాం, కర్భుజాలు పక్వానికి రావడం 
విన్నాం కూడా " అన్నాడు . 


అద్భుతం 


ఆగా . 


వాళ్లు ద్వీపం మధ్యలో కంటా నడిచి వెళ్లారు . 

“ నువ్వు అద్భుతాల గురించి మాట్లాడుతున్నావు .కాని నేను వో సారి అసలైన అద్భుతాన్ని చూశాను " అన్నాడు 
రాఖిమ్ ఆగా . 

“ యెలాంటి అద్భుతం ? " అని మెరిసే కళ్లతో అర్సలాన్ అడిగేడు . 

“ అదిజరిగిచాలా కాలం అవలేదులే. కాని అప్పటికి నువ్వింకా పుట్ట లేదు . ఆవేళ ఆకాశం తేటగానేవుంది కాని 
వున్నట్టుండి తుఫాన్ మేఘాలు ముసురుకు వచ్చేయి . మొదట కుండపోతగా వాన కురిసింది . తర్వాత వడగళ్లు మొద 
లయేయి . ఆ వడగళ్ల తో బాటుగా కప్పలు, చేపలు ఆకాశంలోనుంచి వూడి పడ్డాయి ” అన్నాడు . 

“తిన్నగా ఆకాశంలోనుంచే ? ” అని అర్సలాన్ నమ్మలేనట్టు అడిగాడు . ఈ 
“ ఆఁ ! తర్వాత స్థానిక కేంద్రం నుంచి వో లెక్చెరరు వచ్చి అలాంటి అద్భుతం యెందుకు జరిగిందో వివరించేడు . 


పెద్ద పెను గాలి సుడిలా వచ్చి సరస్సులో వున్న నీళ్లనీచిన్నా చితకా ప్రాణుల్నీ పైకి లేపేస్తుందిట . ఆ సుడి 
గాలి వాటినిచాలా దూరం లాక్కుపోతుంది . అప్పుడు దాని బలం తగ్గి ఆ ప్రాణులన్నీ వానతో బాటు నేలమీదకి పడతాయి . 
అద్భుతం కదూ ? ” అన్నాడు తాత .. 

“ ఆఁ ! అబ్బ , అలాంటి వాన నేనూ చూస్తే బాగుణ ” అన్నాడు అర్సలాన్ . , 
“ నా వయసుదాకా నువ్వూ వుంటే నీకూ కనిపిస్తాయి. అలాంటి అద్భుతాలు " అని రాఖిమ్ ఆగా అన్నాడు . 


కాలే యిసిక పరలు 


OM 


తాతా మనవడు వో మిట్ట మీదకి యెక్కి వో పొడుగాటి చెట్టు కింద నీడలో కూర్చున్నారు . 

ఆ యెత్తు మీదనుంచి వాళ్లకి అమూదార్య నది , ద్వీపాన్ని చుట్టినపాత ఏరు వంపు కనిపించాయి. వాళ్లకిగొర్రెల 
మందలూ కనిపించేయి . ఏటి తీరం వారనేద్వీపం ఆకుపచ్చగా వుంది . కాని అది పూర్తి ఏరు కాదు . దక్షిణం వేపు 
యేటవాలు మీద పసుప్పచ్చ యిసిక వుంది . 

పొద్దు సరిగ్గా నడి నెత్తిన వుంది . ఆకురాలు కాలం అయినా ఉక్కగా వుంది . 
రాఖిమ్ ఆగా సంచీలోనుంచి తిండి తీశేడు . ఈ 
అర్సలాన్ తన రొట్టెని తుంపి సగం ముక్కని బుజ్జి మేకకి పెట్టేడు . 
“ యింటికి వెళ్లాలని బెంగగా వుందేమిటి రా ? ” అని తాత అడిగేడు . 
“ కొంచెం " అని అర్సలాన్ అన్నాడు . 

““ రేపు యింటికి వెడదాం లే . కొంచెం చల్ల బడ్డాకనే వెళ్లి మనగొర్రెలు యెలా వున్నాయో చూసి వస్తాను . 
రేప్పొద్దున్న కాసినిజొన్న గింజలు యేరుకుందాం . బోట్లో యింటికి వెళ్లిపోదాం ” అన్నాడు . 
రాఖిమ్ ఆగా , అర్చలాన్ భోజనం చేస్తూ వుండగా మేక 

పిల్ల మేత మేస్తూ వుంది . మెల్లిగా మిట్ట మీదనుంచి 
కిందికి దిగుతోంది . 

అది హఠాత్తుగా పక్కకి గెంతి “ మే . . . మే " అని అరవడం మొదలు పెట్టింది . అర్చలాన్ ,రాఖిమ్ ఆగాలు వున్న 
చోటుకి పరిగెత్తు కుంటూ వచ్చింది . 

“ నక్కా ? " అని అర్సలాన్ భయంగా అడిగేడు . 


“ కుందేలు ” అని తాత నవ్వుతూ అన్నాడు . “ బుజ్జి మేక కుందేలని బెదిరించింది . కనిపించిందా ? ” అని తాత 
అడిగేడు . 

కుందేలు బెదురుగా యిసికమీదకి దూసుకుపోయింది . మైదానంమీద అడ్డం పడి గెంతుకుంటూ పోయింది . 
““బుల్లి కుందేల్ని పట్టు కుందామా ? ” అని తాత అడిగేడు . 
‘‘ వ్యూ . " 
“ అయితే పరిగెత్తి పట్టుకో . ” 
““ నేను పట్టుకోగలనేమిటి ? ” అని అర్సలాన్ కోపంగా అన్నాడు . ఈ 

““ యెందుకు పట్టు కోలేవు ? అది పిల్ల కదా . అది భయపడి యిసికమీదకి పరిగెత్తి వచ్చింది . కాని యిసిక 
వేడిగా వుంది . దాని కాళ్లు కాలున్నాయి . యెక్కువ పరిగెత్త లేదు " అన్నాడు . 

అర్సలాన్ కుందేలు . వెనక పరిగెత్తి దాన్ని పట్టేడు . అది తనని వెంబడిస్తూ వున్న వాణ్ణి చూసింది . కొంత 
దూరం గెంతింది . కాని యిసిక కాలుతోంది . యిక యేం చెయ్యలేక అది నేలమీద వాలింది . 

అర్చలాన్ తను తొడుక్కున్న చొక్కాతో దాన్ని కప్పి యేటవాలు చోట్లోకి తీసికెళ్లేడు . 
“ దాన్ని హాయిగా వెళ్లిపోనిద్దాం . నాకు బుజ్జి మేక వుందిగా ” అని కుందేల్ని వదిలేశాడు . 
““ అవును అదే మంచిది . దాన్ని పోనీ ” అని తాత వొప్పుకున్నాడు . 


దూరం 


ధైర్య 


పరీక్ష 


On 


OY 


రాఖిమ్ ఆగా అర్సలాన్ యింటికి తిరిగి వెళ్లేవేళకి మెండ్లి మామ్మ యిల్లు కడిగి శుభ్రం చేసేపనిలో వుంది . 
ఆ పని యింకా పూర్త వలేదు . తివాసీలు , రగ్గులు పెరట్లో వున్నాయి . పెద్ద అద్దం వొకటి యింటి గోడకి చేర వేసి వుంది . 

“ మే. .. మే... మే ” అని బుజ్జి మేకకోపంగా అరిచింది . అది అద్దం దగ్గరికి వచ్చి చూసింది . .. మెడలో మువ్వలు 
కట్టిన మేక పిల్ల . 

రెండు మేక పిల్లలు వొకే చోట వుంటే గొడవ వస్తుంది . 

యీ బుజ్జి మేక తనకిగా సాధువే అయినా అద్దంనుంచి వెనక్కి వెళ్లి, తల వూపి , మాంచి వేగంగా శత్రువుమీదకి 
లంఘించింది . అద్దంలో కనిపించే బుజ్జి మేక కూడా శత్రువుమీదకి యెగురుకుంటూ వచ్చింది . 


OU 


తాప్ మని అద్దం ముక్కలై 
పోయింది . 
‘‘ మే... మే... మే ” అని బుజ్జి మేక అరుపు లంకించుకుంది . 
మామ్మ చీపురు తీసుకుని బుజ్జి మేకకి బుద్ధి చెపుదామని వచ్చింది . కానిరాఖిమ్ ఆగా ఆవిడకి అడ్డం వెళ్లేడు . 
“దాన్నెందుకు కొడతావు ? అది ధైర్యం వున్న మేకపిల్ల . శత్రువు ముందు తోక ముడవలేదు ” అన్నాడు . 
అర్సలాన్ బుజ్జి మేకని కాగలించుకున్నాడు . 
““మామ్మా ! యిదింకా చిన్నది . దీనికి యింకా యేమీ తెలీదు " అన్నాడు . . 
మెండ్లి మామ్మ కొంచెం సేపు ఆలోచించి ఆఖరికి అంది : 

“ “పోనీలే , అద్దం పాతది , కళాయిపోయింది . కొత్తది కొంటే బాగుండేది , ముసలాయనా . కొత్త అద్దంలో చూసు 
కుంటే మళ్లీ పడుచు వాళ్లం అవుతామేమో. " 


MI 


అద్భుత కథలు 


శీతాకాలం వచ్చింది . భూమి , ఆకాశం , నది బూడిద రంగుగా మారిపోయేయి . 
అర్సలాన్ తెల్లవారకుండానే లేచాడు . 
దూరంలో గాలి రొజ చప్పుడు వినిపిస్తోంది . యెక్కడినుంచో భూమండలం ఆ చివరనుంచి వస్తూన్నట్టు వుంది . 
(“తాతా , అది గాలి కదూ ? త్వరలో మంచు కురుస్తుందేమో 
, వూ ? ” అన్నాడు అర్సలాన్ .. 
‘‘కాదు రా ,గాలి కాదు . తోడేళ్లు . వో సారి వెళ్లి 

గొర్రెలు యెలా వున్నాయో చూసి వస్తే బాగుంటుంది ” అన్నాడు 
తాత . 

తాత కోటు బూట్లు తొడుక్కుని రైఫిల్ తీసుకున్నాడు . 

“ బుజ్జి మేకని కూడా చూడు ” అని అర్సలాన్ తాతకి చెప్పేడు . అతనికి చీట్లో బయటికి వెళ్లడానికి భయం 
వేసింది . 

“ నువ్వు నిద్రపోరా బాబూ ! తెల్లవారడానికి చాలా పొద్దు వుంది ” అన్నాడు రాఖిమ్ ఆగా . 
“ శీతకట్టు మొదలైందంతే . అబ్బ , వసంతరుతువు వస్తే యెంత బాగుంటుంది ! ” అనుకున్నాడు అర్సలాన్ .. 


. 


O5 


OM 


మంచు లేకుండా చాలా రోజులు గడిచేటప్పటికి శీతాకాలం సరదాయే లేకపోయింది .కాని శీతాకాలంలో కూడా 
మంచి రోజులు వున్నాయి . చిన్న పిల్లలు మెండ్లి మామ్మకి సాయం చేసిన రోజులు అవి . యిరుగుపొరుగు వూళ్ల 
ఆడవాళ్లు ఉన్ని బాగు చేసి వడకడానికి సిద్ధం చేసిన రోజులు . ఆ రోజుల్లో యిక ఆ కథలకీ కబుర్లకీ తెంపు 
వుండేది కాదు . 

అర్సలాన్ యెప్పుడూ బుజ్జి మేకని కూడా తీసుకు వచ్చేవాడు . ఆ మేక పిల్ల గుమ్మం దగ్గర ముడుచుకుని తలని 
ముందు కాళ్ల మీద ఆనుకుని వెచ్చగా కునుకు తీస్తూ వినేది . 

ఆవేళ ఆడవాళ్లు మళ్లీరాఖిమ్ ఆగా యింట్లో పోగయేరు.పిల్లలు ఉన్నిబాగు చేసేవారు . మెంగ్లి మామ్మ 
వడకడానికి కదురు తయారు చేసింది . దారం పురి యెక్కేది . అంతలోనేకథ మొదలయ్యేది . 

“పాత రోజుల్లో నరా,పిల్లలూ , శత్రువులు యెప్పుడూ మన వూళ్ల మీద దాడి చేసేవాళ్లు . ఆ రోజులు మనకి 
గడ్డుగా వుండేవి . కాని వూరిపిల్లగాళ్లల్లో వొకడు ధైర్యవంతుడు . వాడు బలవంతుడయేడు . వాణ్ని వాడి ధైర్యానికి 
గాను అందరూ బాతిర్ అనేవాళ్లు , శత్రువులు మన వూరిజోలికిరాకుండా వో మాదిరి దూరంలో వుండేవాళ్లు . కాని 
మన వూరి వాళ్లకిశాంతి యెక్కువకాలం నిలవలేకపోయింది . సైప్ మైదానాల మీదనుంచి దుష్ప్ర శక్తి వచ్చింది .బాతిర్ 
కత్తి తీసుకుని కొండ యెక్కేడు . అక్కణుంచి చూశేడు , నది ఆవల సైప్ మైదానంమీద శత్రు సైనికులు 
గుర్రాలమీద వున్నారు . చూపు ఆనినంత మేర వున్నారు . 

“ దాంతో బాతిర్ వో పాత విల్లో చెట్టు దగ్గరికి వెళ్లి నన్ను దాచి పెట్టు , నా మంచి చెటూ అన్నాడు . ఆ 
చెట్టు విచ్చుకుని బాతిర్ ని దాచి పెట్టింది . యీ లోపున శత్రువులు బాతిర్ ని కొండమీద చూశారు . దూకుడుగా 
ముట్టడిస్తూ కొండ యెక్కేరు . కాని కొండ యెక్కేటప్పటికి బాతిర్ కనిపించలేదు . 

“ చూడండి , ఖర్మ ! సరిగ్గా అప్పుడు బాతిర్ తొడుక్కున్న యెర్రటి అంగీ అంచులు చెట్టు లోపల్నుంచి యివతలకి 
మెరుస్తూ వుండడం వో కాకి చూసింది . ముక్కుతో వాటిని పొడవడం మొదలు పెట్టింది . కాని ఆ అంగీ కుచ్చెళ్లు 
వూడి రాకపోవడంతో కావు కావు మని అరవడం మొదలు పెట్టింది .కాకి కూతలు విని శత్రువులు అటు చూశేరు . 

యెర్రటి అంగీ అంచులు కనిపించేయి .బాతిర్ చెట్లో దాంకున్నాడని వెంటనే గ్రహించేరు . గొడ్డళ్లతో , కత్తులతో 
విల్లో చెట్టుని నరకడం మొదలు పెట్టేరు. కాని వాళ్ల గొడ్డళ్లు , కత్తులు మొద్దు బారిపోయేయి తప్ప లాభం లేక 
పోయింది . అప్పుడు చెట్టు చుట్టూతా యెండు కొమ్మలు పేర్చి బ్రహ్మాండమైన మంట అంటించేరు . అలా అంటిం 

చేసి యిక బాతిర్ చచ్చేడు అని నవ్వుకుంటూ వెళ్లిపోయేరు . నిజంగానేబాతిర్ కడతేరిపోయి వుండేవాడు . ఓ స్వాలో 
పిట్ట పుణ్యమా అని బతికేడు . అది ముక్కుతో నీళ్లు పట్టుకు వచ్చి , యీ మంటమీద పోసింది . శత్రువులు కూడా 
స్వాలో పిట్టని చూశేరు . కాని దాని గూడు ఆ చెట్టు మీద వుండడంవల్ల అది అక్కడ తచ్చాడుతోందేమోనని వాళ్లు 
అనుకున్నారు . వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోయేరు . స్వాలో పిట్ట నీళ్లు తెచ్చి మంటమీద పోస్తూనేవుంది . ఆఖరికి 
మంట ఆరిపోయింది . గాయమూ , గంటూ యేమీ లేకుండా బాతిర్ చెట్టు లోనుంచి యివతలికి వచ్చేడు . 

“ అప్పట్నుంచిజనాలకి కాకి అంటే మంట .దాని ద్రోహానికి గాను రెండు సార్లు దండించినట్టు వాళ్లు చెప్తారు . 
మొదటిగా , అది మిగిలిన పక్షులకంటే ముందుగానేతన గుడ్లని పొది గేస్తుంది . దానివల్ల ఆపిల్లలు తరచుగా చలికి 
బిగిసి చచ్చిపోతాయి . రెండవది అది ముక్కుతో గుడ్లని పెడుతుంది . ” 


66 


యీ సన్నివేశం దగ్గర మెంగ్లి మామ్మ ఆగి నవ్వేది . 

“ అది నిజం కాదనుకోండి . కాని కాకి యెప్పుడూ దొంగే. అది మిగతా పక్షుల గూళ్లనుంచి గుడ్లు కాజేస్తుంది . 
జనం యీ విషయం గమనించేరు . అందుకని అనుకూలంగా వుండే వ్యాఖ్య చేసుకున్నారు . ” 

కాని స్వాలో పక్షి యేమిటి ? ” అని అర్సలాన్ అడిగేడు . 

“ స్వాలో అంటే తుర్క్మెన్ లకి యిషమే 
. స్వాలో వసంతరుతువులో తిరిగి వచ్చినప్పుడు అందరూ సంబర పడతారు . 
వొక్కళ్లు కూడా , యెంత అల్లరిపిల్లాడు కూడా దాని గూడు పాడు చెయ్యడు . ” 


అర్చలాన్ మీద తాత జాలి 


“ అర్సలాన్ , నిద్రపోయేవా ? ” అని మామ్మ మనవణ్ణి లేపుతూ అంది . “ లేచి బుజ్జి మేకని మందలోకి తోలుకు 
వెళ్లు , అప్పుడు మంచం యెక్కి నీ యిషం వొచ్చినట్టు పడుకో ” అంది . 

అర్చలాన్ కోటు తొడుక్కుని బుజ్జి మేకని మందలోకి మువ్వపట్టిని పట్టుకుని తోలుకు వెళ్లేడు . 

వాన కురుస్తోంది . బయట చీకటిగా వుంది . చలి గాలి వాడి ముఖంమీద వానని విసిరి కొడుతోంది . వాన నీరు 
కాలరుమీదనుంచిజారుతోంది . చలివల్లా , భయంవల్లా వొణుకుతూ అర్సలాన్ మంద వున్న కొట్టం వెడల్పాటి యినప 
గేటుని వో తోపు తోసి బుజ్జి మేకని చూసి 

“ లోపలికి వెళ్లు ! " అని అరిచేడు . - 
తర్వాత యింటికి పరిగెత్తి వెళ్లిపోయేడు . 

కాని ఆ గేట్లు తెరుచుకోలేదు . అర్సలాన్ తొయ్యగానే అవి వెనక్కి బిగిసాయి , అంతే . బుజ్జి మేక ఆరాత్రి 
బయటే గడపాల్సి వచ్చింది . రాత్రి తోడేళ్లు వచ్చేయి . 

ఆ మర్నాడు పొద్దున్న యెంత ఘోరంజరిగిందో చూసి రాఖిమ్ ఆగా భోరుమన్నాడు . బుజ్జి మేక లేదు అని యెలా 
మనవడికి చెప్పడం ? అక్కడ నుంచుని వుండగానే అర్సలాన్ పరిగెత్తు కుంటూ వచ్చి అడిగేడు : 

“తాతా ! బుజ్జి మేక యేది ? ” 
“ నీ బుజ్జి మేక యెక్కడికో వెళ్లిపోయింది ” అనిరాఖిమ్ ఆగా నిట్టూర్చి చెప్పేడు. “ నిన్న సాయంత్రం నువ్వు 


67 


గేటు తోశేవుగాని తెరవలేదు . బుజ్జి మేక రాత్రంతా బయటనేవుండిపోయింది . యివాళ పొద్దున్నే జింకలు సైప్ 
మైదానం మీదనుంచి వచ్చేయి , వాటికి బుజ్జి మేక అంటే యిషం అయింది . అవి తమతోబాటు బుజ్జి మేకని విశాల 
మైన మైదానంమీదకి తీసుకుపోయేయి ” అని చెప్పేడు . 

నమ్మ లేనటూ , అయ్యో యెంత దారుణం అన్నట్టూ అర్సలాన్ కళ్లు వెడల్పు అయేయి . వాడి కళ్లల్లో నీళ్లు 
తిరగడం మొదలు పెట్టేయి . 

“కాని మళ్లీ తిరిగి యెప్పుడు వస్తుంది తాతా ? ” 

నువ్వంటే దానికి మరీ చిరాకు కలగకపోతే వస్తుంది . యేదో వొక రోజున ” అనిరాఖిమ్ ఆగా అబద్దం ఆడేడు . 
తర్వాత పొయ్యి రాజెయ్యడానికి వెళ్లేడు . 

అర్సలాన్ అక్కర్లే నుంచుని సైవ్ మైదానం కేసి చూస్తూ వుండిపోయేడు . దూరంలో యెక్కడేనా గబగబా 
గెంతుతూ పోయే జింకలు , వాటి మధ్యలో తన బుజ్జి మేక కనిపిస్తా యేమోనని ఆశగా చూస్తూ వుండిపోయేడు . 


ne 


ఎడారి 
కథలు 


“ రెండు పోస్టార్ చెట్ల ” నుయ్యి 


కారకూమ్ యెడారి యిసిక తిప్పలమీద కులీ మామయ్యతో కలిసి వెడుతున్నాను . మామయ్య గొర్రెలకాపరి . 
గొర్రెలకాపర్లు వొకో సారి మందల్ని తోలుకుని నెలల తరబడి వెడతారు. కాని యీ రోజుల్లో కారులో వెడుతు 
న్నారు. రెండేసి వారాలషిఫ్టుల్లో పని చేస్తున్నారు. అలాంటి షిఫుకి మేం వెడుతున్నాం . మేం చాలా దూరం ప్రయాణం 
చెయ్యాల్సి వుంది . (“ రెండు పోస్టార్ చెట్ల ” నుయ్యి దగ్గరికి వెళ్లాలి . యెడారిలో వున్న నూతులకి పేర్లు వున్నాయి , 
మనుషులకిలాగానే. యీ నూతి పక్కన రెండు పోప్లార్ చెట్లు పెరుగుతున్నాయి . ఎడారిలో వున్నవి ఆ రెండే కాబట్టి 
గొర్రెలకాపర్లందరికీ యిది తెలుసు. చారి ఆగా తాత మా కోసంగొర్రెలకాపర్ల శిబిరం దగ్గర యెదురు చూస్తూ 
వున్నాడు . ఆయన జీవితమంతా యీ యిసిక తిప్పలమీద మందలతో తిరుగుతూనేవున్నాడు . వసంతకాలం తొలి 
రోజుల్లోనే ఆయన “ రెండు పోప్లార్ చెట్ల ” నుయ్యి దగ్గరికి వెడతాడు . శీతాకాలం బాగా ముదిరేక గాని తిరిగిరాడు . 
తుర్క్మెనియాలో శీతకట్టు దీర్ఘంగా వుండదు . 

తెలివైన ముసలి కుక్క అక్బాయ్ , ముసలి ఒంటె బాయిర్ కూడా మా కోసం చూస్తూ వున్నాయి . చారి ఆగా 
ముసలాయన , అక్బాయ్ , బాయిర్ లూ ముసలివే. 


ఎడారిలో వసంతం 
కారకూమ్ యెడారి అంటే యిసిక తప్ప యేం వుండదనీ, నిర్జీవంగా వుంటుందనీ, వేడిగా వుంటుందనిఅను 
కుంటున్నారేమో. కాని అన్ని వేళలా అలా వుండదు . 

వసంత రుతువులో ప్రతి పొద , ప్రతి తుప్ప వికసిస్తాయి. యిసిక తిప్పల యేటవాలు వంపుల్లో యెటి పాపీ 
పువ్వులు పూస్తాయి . యిక యెటు చూసినా ఆకుపచ్చగా వుంటుంది . 

మేం వో పాడుబడిన నూతి దగ్గర విశ్రాంతి తీసుకుందామని ఆ గేం . అక్కడ మాకు వో తాచు పాము కనిపించింది . 
అది పడగ విప్పింది . నాలికలు ఆడిస్తోంది . మేం దాని దగ్గరికి వెళ్లలేదు . పాములకి చట్టం రక్షణ వుంది . వాటి విషం 
మందులకి పని కొస్తుంది . 

మాకు జింకల మంద కూడా కనిపించింది . అవి యెంత వేగంగా పరిగెడతాయి ! 
ధగధగ మెరిసే తురాయి వున్న పెద్ద రోలర్ పక్షి ఆకాశంలో యెగురుతూ , సుళ్లు తిరుగుతూ మా 
‘‘ జీప్ ” వెనకాల చక్కర్లు కొట్టడం మేం చాలా సేపు చూశం. . 

మేం శిబిరం దగ్గరికి వెళ్లేటప్పటికి సాయంత్రం అయింది . సూర్య బింబం పెద్ద గా , విస్తరించుకున్నట్టుగా 
వుంది , దూరంలో వున్న మిట్టలు తాకుతోంది .గొర్రెలకాపర్లు బొచ్చు కంబళీమీద కూర్చుని (“కౌరమా " తింటు 
న్నారు . “కౌరమా ” అంటే వేయించిన మేక మాంసం . అది తింటూ టీ తాగుతున్నారు . 

కులీ మామయ్యని ఆదరంగా పలకరించడానికి వారి ఆగా లేచి నుంచున్నాడు . నా భుజంమీద ఆదరంగా చెయ్యి 
వేశాడు . 

గొర్రెలు వొకదానికి వొకటి తాసుకుని నుంచున్నాయి . యీ వచ్చిన వాళ్లెవరు చెప్మా అని చూడ్డానికి తలలు పై కి 
యెత్తాయి . చారి ఆగా సహాయకుడు ఒంటెని సిద్ధం చేశాడు . అది ఆహారాన్నీ, నీళ్లనీ, యితర పదార్థాలనీ సైప్ 
బిళ్ల మీద వున్న శిబిరానికి మోస్తుంది . మందలురాత్రి వేళ అక్కడ చేరతాయి. అక్కడ మేత మేసి , పడుకుంటాయి. 
పగటి పూట బాగా వేడిగా వుంటుంది . 

కులీ మామయ్య పెద్ద బూట్లు గబగబా తొడుక్కున్నాడు . కాళ్ల కి ముళ్లు గుచ్చుకోకుండా , పాములు కరవకుండా , 
తేళ్లు కుట్ట కుండా బూట్లు కాపుదల అన్న మాట . పొరపాటున చీకట్లో వాటిమీద అడుగు వెయ్యచ్చు కదా . 

“ కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకో నాయనా " అని వారి ఆగా కులీ మామయ్యతో అన్నాడు . “ ప్రయాణం 
చేసి అలిసిపోయి వుంటావు" అన్నాడు . ఈ 

“బాగానే 
విశ్రాంతి తీసుకున్నాను,చారి ఆగా . సైప్ బీళ్లల్లోకి వెళ్లాలి, వుండ బట్ట లేకుండా వున్నాను ” అన్నాడు . 
“ నేనూ రావదూ ? " అని నేను అడిగాను . 

““ నువ్వు రేపు నాతో వద్దు వుగాని ” అని చారి ఆగా మాట యిచ్చేడు . యివాళ కొంచెం టీ తాగి నక్షత్రాల కేసి 
చూద్దాం ” అన్నాడు . 

“ నాకు కథ చెప్తావా ? " 
“ అలాగే. " 


9 


ఎం 


. 


0 


. 


చారి ఆగా కథ 
సూర్యాస్తమయం అయింది . యెడారి అంతా చీకటి అలుముకుంది . 

గుడారం వెనకనుంచి మా నేస్తం బాయిర్ ఒంటె వచ్చింది . నన్ను గుర్తు పట్టి నా దగ్గరికి చేరింది . నేను దాని 
మెడనీ,డొక్కల్నీ నిమిరేను . ఒంటె నిట్టూర్చి మోకాళ్ల మీద వాలింది . అది కూడా చారి ఆగా కథ విండానికి వచ్చింది . 

చారి ఆగా మెల్లిగా చెప్పేడు . తన మాటలధ్వనిని తనే వింటున్నట్టుగా చెప్పేడు . వో కథ పూర్తయిన వెంటనే 
యింకో కథ చెప్పేడు . 

ముసలి అక్బాయ్ కుక్క చీకట్లో నుంచి చడీ చప్పుడూ లేకుండా వచ్చి చారి ఆగా పక్కన చేరింది . వింటూ కునుకు 
తీసింది . అది చాలా ముసల్ది . 

“ ఒకప్పుడు చాలా కాలం కితం వో పెద్ద భూస్వామి వుండేవాడు . అతనికి బోలెడుగొర్రెలు , గుర్రాలు వుండేవి . 
అసలు యెన్ని వున్నాయో అతనికి లెక్కే తెలీదు . కాని లోకంలో యెప్పటి మాదిరీ మనిషి ఐశ్వర్యవంతుడయే కొద్దీ , 
పిసినారి అయినట్టుగా అతనూ అయేడు . యీ భూస్వామి యెవళ్లేనా గొర్రెల్ని గుర్రాల్ని పోగొడితే ఆ కాపర్ల పట్ల 
చాలా క్రూరంగా వుండేవాడు . ”వారి ఆగా గొంతుక సెలయేటి గలగలలాగా సాఫీగా మధురంగా వుంది . (“ బీదవాళ్లకే 
కష్టాలు తరుముకుంటూ వస్తాయి . ఓ సారి వోగొర్రెలకాపరి వూరికి వెడుతూ కొడుకుని కాపలా వుంచేడు . వొక్క రోజు 
లోనే ఆ కుర్రాడు రెండు గుర్రాల్ని పోగొట్టేడు . 

““వాడు భూస్వామి దగ్గరికి పరిగెత్తి వెళ్లి, కాళ్ల మీద పడి యేడ్చేడు : 
( ఇక అహ్ యోక్ అని . అంటే రెండు గుర్రాలు పోయేయి . 
( వెళ్లి వెతుకు ! అని అతను అరిచేడు . లేకపోతే నీతాట వొలుస్తాను , చచ్చేదాకా మరిచిపోవు అన్నాడు . 

“ భూస్వామి దగ్గర లావాటి కొరడా వుంది .దానికి యినప కొక్కేలు అల్లి వున్నాయి . తోడేలుకోరలకంటే భయం 
కరంగా వుంటాయి అవి . 

“ ఆ కుర్రాడు సైప్ బీడు మీదకి పరిగెత్తి వేళ్లేడు . వెతికి వెతికీ తెగ వెతికేడు . కానిగుర్రాలు దొరకలేదు . అప్పుడు 
పెద్ద మిట్ట మీదకి యెక్కి ప్రార్థించేడు : 

“ అయ్యో, నాకు రెక్కలే గనక వుంటే నేను గుర్రాల్ని వెతికి పట్టు కుని యింటికి తిరిగి వచ్చేవాణ్ణి, అమ్మ 
దగ్గరికీ నాన్న దగ్గరికీ . ” 

“ అతను మంచి వేళలోనే ప్రార్థన చేసినట్టుంది . యేమంటే హఠాత్తుగా రెక్కలు మొలిచాయి . అతను మిట్ట 
లన్నీగాలించేడు , పర్వతాలన్నీ వెతికేడు . అతనివి డేగ రెక్కలు . మిగిలిన వేట పక్షులు అతని దారినుంచి తొలగిపోయేయి . 
అయినా అతనికి గుర్రాలు కనిపించలేదు . 

‘‘ ఇక అహ్ యోక్ ! ఇక అహ్ యోక్ ! అని వొకటే రోదన . 
“ ఆ రకంగా వాడికి ఇకి అహ్ యోక్ అని పేరు వచ్చింది . అంటే కోకిల అని అర్థం . 

“కోకిల గూడు కట్టుకోదు . తన గుడ్లని తను పొదగదు . అందుకుదానికి వ్యవధి లేదు . యేమంటే అది యెప్పుడూ 
గుర్రాల కోసం వెతుకుతూనేవుంటుంది . కోకిల వేరే పక్షుల గూళ్లల్లో గుడ్లు పెడుతుంది . దానిపిల్లలు రెక్కలు 


Coun 


COM 


OY 


CoY 


0 


oU 


In 


రాగానే పెంపుడు తల్లి తండ్రుల దగ్గరనుంచి యెగిరి పోతాయి . గురాల్ని వెతుకుతూ . అవి - వెతికీ , వెతికీ తెగ 
వెతుకుతాయి , కాని ఆ గుర్రాలు దొరకవు . ” 

మేం టీ కాచుకోవడంకోసం వేసిన మంట దాదాపు ఆరిపోయింది . ఓ చిన్న నిప్పు కణిక మాత్రం మండుతోంది . 
అది కూడా కొంచెం కొంచెం తగ్గి మసకబారి పోయింది . ఓక్షణం తర్వాత అది రాజుకుని యెర్రబడి మళ్లీ మండింది . 

““చారి ఆగా , యింకా పకుల గురించిన కథలు నీకు తెలుసా ? ” 
చారి ఆగా కప్పులో మరింత టీ పోశాడు . యెంత నాజూగా పోశాడంటే అదేదో కలలో చూసున్నట్టుగా అనిపిం 
చింది నాకు . 

" ప్రతి పిట్ట గురించీ, అడివి జంతువు గురించీ యేదో వొక జానపద కథ వుందిరా , బుజ్జీ ! తురాయి పిట్ట 
గురించి చెప్తా . నువ్వుదాన్ని చూసేవుంటావు.దాని యీకలు బాగా మెరుస్తూ వుంటాయి. రంగు రంగుల యీకలు . 
దానికి పింఛం కూడా వుంది . ” 

“ ఆ, చారి ఆగా . ” 

“ ఆ కథ యేమిటంటే ” అనిచారి ఆగా మొదలు పెట్టేడు . “ ఒకప్పుడు వో ఆడమనిషి వుండేది . ఆమెకి యిద్దరు 
పిల్లలు. వో పిల్ల ఆమె కన్న కూతురు, రెండో పిల్ల సవతి కూతురు . కన్న కూతురుని బాగా చూడడంవల్ల బాగా 

యెదిగింది . సవతి కూతురు చాకిరీ చేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకునేది . సవతి తల్లి 
ఆమెకి యెంతో పని చెప్పేది . దాంతో పాపం ఆమెకి తల దువ్వుకునే తీరుబాటు కూడా వుండేది కాదు . 

“ వో సారి సవత్తల్లిపాలు కాచమని పని చెప్పింది . ఆమెపొయ్యిరాజేసి , పాలు గిన్నెలో పోసి పొయ్యిమీద పెట్టింది . 
అవి కాగాలి కదా . యీ లోపున జడ వేసుకుందామని కూర్చుంది . తుర్క్మెన్ ఆడవా కి జుట్టు బారుగా వొత్తు గా 
వుంటుంది , వసంతరుతువులో మంచు కరిగి పారే కొత్త సెలయేటిలా . 

“ ఆమెజుట్టు లో దువ్వేన పెడితే , దిగదే అది ! సరిగ్గా అదే సమయంలో పాలు పొంగేయి . పొర్లి 
పోయేయి . 

“ సవతి తల్లి గుడారంలోనుంచి యివతలికి పరిగెత్తి వచ్చింది . సవతి కూతుర్ని పట్టుకుని బరబరా సైప్ మీదకి 
యీడ్చుకుపోయింది . 

ఆ నీ యిషం వచ్చిన చోటకి తగలడు , పనికి మాలిన ముండకానా ! పాల మీగడ మాత్రం తేవాలి . అది లేకుండా 
మాత్రం రాకు ! అంది . 

“ ఆ పిల్ల యేడుస్తూ వెళ్లిపోయింది . వెళ్లి, వెళ్లి యెంతో దూరం వెళ్లింది . వున్నట్టుండి ఆమెకి రెక్కలు 
వచ్చేయి . ఆమె తురాయి పక్షిగా మారిపోయింది . ఆమె చేతులు రెక్కలు అయేయి . రంగు రంగుల బట్టలు యీకలు 
అయేయి . తలమీద దువ్వేన అలానేవుండిపోయింది . ఆమె నేల నాలుగు చెరగులా అప్పట్నుంచీ యెగురుతూనేవుంది . 
యెగురూతూ అరుస్తూ వుంటుంది : 

( హూప్ , హూప్ ! యెక్కడ నువ్వు ! పాల మీగడా ! 

“ శ్రద్ద పట్టి చూస్తే తురాయి పక్షి తలమీద దువ్వేన యింకా కనిపిస్తుంది . అయినా యిప్పటికీ తల దువ్వుకునే 
తీరిక దానికి లేదు . ” 


OTHI 


TITTA 


ఉదయం 
తర్వాత చారి ఆగా నాకు మెగౌన్ల గురించిన కథ చెప్పేడు . వేటగాళ్లకి మా వాళ్లు పెట్టిన పేరు మెగౌన్లు . 
వొక వితంతువు కొడుకు మహమూద్ గురించిచెప్పేడు . మహమూద్ పాతాళ లోకంలోకి వెళ్లి దుష్ప్ర దెయ్యం దగ్గరికి 
వేళ్లేడు . దెయ్యాన్ని చంపేసి , అందమైన పెరి యువతిని కాపాడి సుముగ్ పక్షి మీద యెగిరి వెళ్లిపోయేడు ... కాని 
యెక్కడికి యెగిరి వేడతాడు . హఠాత్తుగా నాకు తెలిసింది , యెగురుతూ ఆకుపచ్చ పక్షి రెక్కలమీద వున్నది మహ 
మూద్ కాదు , నేనే! నేనే యెగురుతూ వున్నాను . వో పక్క తెల్లవారుతోంది . కళ్లు తెరిచి చూస్తే యెండ నడి నెత్తి 
మీద వుంది . 
గొర్రెలు రాత్రంతా బీటిమీద మేసి నీళ్ల కోసం తిరిగివచ్చేయి . 
గొర్రెలకి బుర్రల్లేవని యెవడన్నాడో గాని వాళ్లు అన్నది తప్పు . అవి బుర్ర వున్న జంతువులే. మా మందలో 
వేయ్యిగొర్రెలు వుంటాయి. కాని పట్టు కి రెండు మూడు వందలగొర్రెలే నీళ్లు తాగగలవు . మొదటి మంద తాగే 
దాకా మిగిలినవి పక్కకి తొలిగి నుంచుంటాయి. తర్వాత వాటి వంతు పూర్త యేదాకా అలా పక్కన నుంచుంటాయి. 
కలిసి అన్నీ యేక మొత్తంగా అక్కడికి వెళ్లాయి , యేక మొత్తంగానే కలిసి విశ్రాంతికి వెళ్లాలి . 

కుక్క అక్బాయ్ పరిగెత్తు కుంటూ నా దగ్గరికి వచ్చింది . నా భుజంమీద వో పంజాని పెట్టింది .చారి ఆగా నన్ను 
పిలుస్తున్నాడని అది చెప్పడం అన్నమాట . 


గుహ 


LIKOU 


CU 


చారి ఆగా నేనూ కులీ ఆగా కోసం చూస్తూ కూర్చున్నాం . ఆవేళ మామూలు కంటే ఆలస్యం అయింది . ఆఖ 
రికి మందలు తోలుకుని కులీ ఆగా రావడం కనిపించింది . కులీ మామయ్య నడక తీరుని బట్టి ముందు రోజురాత్రి 
యేదో జరిగి వుంటుందని చారి ఆగా అన్నాడు . 

ఆయన వూహించింది నిజమే. ఆ రాత్రి వో గొర్రె(“కురూక్ ని వో తోడేలు కొరికేసింది . కురువగొర్రెల 
లావాటి బొచ్చు తోకలని కురూక్ అంటారు. ఈ 

“వెళ్లి తోడేలు గుహ చూడాలి ” అన్నాడు చారి ఆగా . 

“ కాని యెక్కడుంది అది ? ” అని నేను అడిగేను . “తోడేలుగొ ర్రె తోకని యెలా కొరికింది ?గొర్రెకేమీ ఫరవా 
లేదు కదా ? " అని అడిగేను . . 

“ 

గొర్రె 
బతుకుంది . గుహని చూసేఅవకాశం వస్తుంది . రేపు నీకు . వొక సారి చూడ్డం వంద మాటల పెట్టు 
అని సైప్ బీళ్ల సామెత వుంది కదా ” అన్నాడు చారి ఆగా . . 

మర్నాడు ఉదయం సైప్ బీట్లో కి వెళ్లాం .చాలా దూరం వెళ్లాలో యేమిటో అనుకున్నాను నేను . రెండు కిలోమీ 
టర్లు నడిచేటప్పటికిచారి ఆగా నా కేసి తిరిగి ““ నేలమీద బోర్ల పడుకో , కదలకు ” అన్నాడు . ఆయన నా పక్కన బోర్ల 


Y 


75 


పడుకున్నాడు . బైనాక్యులర్స్ తీసి కొంచెం ముందుకు వాలి నన్ను డేకమని సైగ చేశాడు . ““ అవి యివతలికి వస్తున్నాయి ” 
అని మెల్లిగా చెవిలో చెప్పేడు . రెండు బాగా యేపుగా పెరిగిన తోడేళ్లు నాకు కనిపించేయి . వాటి పిల్లలూ కనిపించేయి . 
ఆడతోడేలు మగతోడేలుని పొడిచి , ముందరి పంజాలతో గీరింది . కాని మగతోడేలు యేమీ చిరాకు పడలేదు . యేమిట 
న్నట్టు నేనుచారి ఆగా కేసి చూశేను . “ మగతోడేలు చాలా తక్కువ ఆహారం తెచ్చింది . ఆడతోడేలుపిల్లల్ని వదిలి వెళ్ల 
లేదు . మొత్తం నాలుగింటినీమగతోడేలే పోషించాలి . ఆకలిగా వున్న తోడేళ్ల కిగొర్రె 
తోకలు యే మూలకిచాలతాయి ? " 

“తోడేళ్ల కుటుంబం జోలికి పోవడం లేదేం ? " అని అడిగాను . 

““తోడేళ్ల వల్ల కూడా లాభం వుందని గ్రహించేరు . యీ తోడేళ్ల కుటుంబం వల్ల మనకి బాధలేదు . తోడేళ్లు 
మామూలుగా యిరుగుపొరుగుని యిబ్బంది పెట్టవు. యీ మగతోడేలు దిక్కు తోచక మన మందమీద దాడి 
చేసిందంతే . ఆ పిల్లలు పెద్ద వయే దాకా ఆగు , అప్పుడు వాటి వెంట బడదాం . కాని వాటిని ప్రాణంతో 
పట్టుకోవాలి . వాటిని మచ్చిక చేసుకోవచ్చు . " 

“తోడేళ్లు మనగొర్రెల్ని కాపలా కాయడం ! ” అని నేను ఆశ్చర్యపోయేను . “ యెంత తెలివైన తాత మా తాత ! 
తోడేళ్లు ఆకలికి మాడవు, మా గొర్రెలూ భద్రంగా వుంటాయి " అనుకున్నాను . 


బడదా 


పుచ్చకాయలు 


చారి ఆగా పుచ్చకాయల పాదు పెట్టేడు . యెడారిలో పండే పుచ్చకాయలు మహా తియ్యగా వుంటాయి . 
(“ యెడారిలోకి వెళ్లిగొర్రెలకాపర్ల కి యీ యేడారి సాయం చేద్దురుగాని ” అని చారి ఆగా పని చేస్తూ రెట్టించేడు . 

ఆయన పుచ్చకాయల విత్తనాలని యేదో ముళ్ల కొమ్మకి అంటుకట్టి , పాత యిసిక పర్ర యేటవాలులో మరో చిన్న 
మడి చేశాడు . 

యెడారిలో యితర మొక్కలు పెరిగే చోట పుచ్చకాయల పాదుల్ని పెట్టడం దండుగ . అక్కడ నీడ బాగానే 
వుంటుంది కాని ఆ చెట్ల కింద పుచ్చపాదులు బతకవు . గట్టిగా వుండే యెడారి చెట్లు నేలలో వుండే ప్రతి నీటి 
బొట్టునీ పీల్చేస్తాయి . 

““ మీరు మొదట చెయ్యవలసింది జాగాని యెంచుకోవడం " అని చారి ఆగా సూచనలిచ్చేడు . “ రెండవ విషయం 


76 


తాబేళ్ల బెడద , చెవుల పిల్లుల బెడద లేకుండా చూడడం , యెండ కూడా తగలకూడదు. మొక్కలకి సరైన నీడ 
లేకపోతే వేడి యిసక వాటిని వేళ్లల్లో కత్తె రలాగా కత్తిరించి వేస్తుంది . కొమ్మల్ని తీసుకుని వో కంచె వేయ్యాలి ,తాబేళ్లు 
రాకుండా . సరే చెవుల పిల్లుల సంగతి గుంటనక్కలు చూసుకుంటాయనుకో . గుంటనక్కలకి కూడా పుచ్చకాయలు 

యిషమే 
. వాటికి గింజలేకాదు రసంకారే కండా యిషమే 
. చెవులపిల్లులకి గింజలు యిషం , అందుకని విత్తనా 
లని వాసన పట్టి తవ్వేస్తుంది , యిసక లేచిపోయంది . కాని వెంటనేవచ్చేస్తుంది. గుంటనక్క . దాని మెడ పుచ్చుకుని 
గదమాయిస్తుంది . శుంఠా ! విత్తనాలని తవ్వకు . పుచ్చకాయలు పండేక బాగా తినచ్చు . నీకు గింజల్ని వదిలి పెడతాలే. 
యేది మంచిదో , చెడ్డదో తెలుసుకోకపోతే నిన్ను ముందు నేను భోజనం చేస్తాను అంటుంది . ” 

ఆవేళ చారి ఆగా మంచి ఉల్లాసంగా వున్నాడు . 
తాతా ,గొర్రెల్ని మేపడానికి యెప్పుడు తీసు కెడతావు? ” అని అడిగేను . 
“ యివాళే వేడదాం , తయారవు . సైప్ బీళ్లల్లో బాగా వుంటుంది యివాళ . యివాళ పౌర్ణమి . ” 

సాయంత్రం అయే వేళకి తన కాళ్లు లాగుతున్నాయనిచారి ఆగా అనడం మొదలు పెట్టేడు . నా ఉత్సాహం నీళ్లు 
కారిపోయింది . 

కాని చారి ఆగా అన్న మాట నిలబెట్టు కున్నాడు . 
““నువ్వెళ్లి కులీ మామకి సాయం చెయ్యి ” అన్నాడు . 


మందతో 


on 


కులీ మామ నాన్న కూడా గొర్రెలకాపరే. ఆయన తండ్రి, తాతా కూడా గొర్రెలకాపర్లే. 

కులీ ఆగా కొంకి కర్రమీద ఆనుకుని యెడారి మధ్యలో నిలబడ్డాడు. ఆయన వొంటరి విగ్రహం భారీగా మహ 
కాయుడిలాగా వుంది . ఆయనకి యెదురుగ్గా కొండల పైన వాలిపోతున్న సూర్య బింబం వుంది .. 

మేంగొర్రెల మంద వేనక్కాలే యీడ్చుకుంటూ నడిచాం . మాతోబాటు సాకర్ , బాస్సర్ అనే కుక్కలు వున్నాయి . 
సూర్యుడు కొండల వెనక దిగిపోయేడు . కాని యిసక యింకా ఆవిర్లు చిమ్ముతూనే వుంది . . 

కులీ ఆగా నిలబడి , మందకి ముందు వేడుతూ వున్న మేక మువ్వలు గణగణ మనడం విన్నాడు . మేక పోతు కుడి 


10 


వేపు తిరిగింది , మంచి మేత దక్కుతుందని గమనించింది . దాని వెనక్కాలే 
గొర్రెలు మేత కోసం వెళ్లాయి. కులీ ఆగా 
కొన్ని అడుగులు వేసి అప్పుడు ఆగిపోయేడు . కొంకి కర్రమీద ఆనుకుని, అస్తమయ సూర్యుని కేసి చూస్తూ వుండి 
పోయేడు . అరుణ కిరణాలు కడసారిగా వెలిగి విశ్రాంతిలో మణిగిపోయేయి . దినకరునికి విశ్రాంతి . కాని మాకు పని అప్పుడే 
మొదలవుతోంది . 

. “రేపు కలుసుకునే 
దాకా సెలవ్ ” అని సూర్యుడ్ని చూసి కులీ ఆగా అన్నాడు . మేం నడిచి వెడుతూ వున్న ఆ 
రెండు గంటల్లోనూ ఆయన అన్న ముక్కలు ఆ రెండే . మైదానంమీద చీకట్లు పరుచుకున్నాయి . చీకట్ల తోబాటు 
యేదో వింత భయాలు వచ్చేయి .పిసరు అలికిడికి నేను బెదిరిపోయేను . కొంప తీసి తోడేళ్లు మందమీదకి వస్తున్నాయేమో. 

కాని కొంచెం సేపట్లో నే కొండలమీద చంద్రోదయం అయింది . కులీ మామ గాడిదని మందలోనుంచి తీసుకు వెళ్లి 
దాని మెళ్లో వో గంట కట్టేడు .గాడిద మనుషులకోసం, కుక్కలకోసం నీళ్లనీ, తిండినీ మోసుకు వచ్చింది . అది గనక 
రాత్రి తన దారిన తిరుగుతూ పోతే మాకు పస్తే . 

ఆఖరికి యిసిక చల్లారింది . చల్లని తెమ్మెర కమ్మింది . వెన్నెలలో యిసిక పర్రలు తళతళ మెరుస్తున్నాయి , 
పాల నురగతో తడిపినట్టున్నాయి . యెడారిమీద యెంతో తేజోవంతంగా వుండి , కాళ్ల కింద యిసిక రేణువులు మంచు 
తరకల్లాగా మెరుస్తున్నాయి . 

మంద గొర్రెలు చీకూ చింతా లేక మేస్తున్నాయి . 

కుక్కలు కులీ ఆగా కాళ్ల దగ్గర పడుకున్నాయి . తలల్ని ముందు పంజాలమీద వాల్చుకున్నాయి . అవి కళ్లు 
మూసుకున్నాయి గాని వాటి చెవులు విరామం లేకుండా అల్లల్లాడుతూనేవున్నాయి .పిసరు అలికిడి అయితే , .గాలికి 
ఆకులు కదిలినట్టు కదులుతున్నాయి . కుక్కలు అంత ప్రశాంతంగా వుండడానికి కారణం ఆరాత్రి ప్రకాశమానంగా 
శోభించడం . అలాంటప్పుడు యే తోడేలూ మందమీదకి వురికే ధైర్యం చెయ్యదు . 

అర్ధరాత్రి వేళకిగొర్రెలు మేత ముగించాయి . ఒక దానికొకటి తాసుకుని పడుకున్నాయి . 

కులీ మామ గాడిదని మందలోనుంచి నడిపించుకు వచ్చి తిండి సరుకులు దించేడు . తర్వాత కొన్ని యెండు 
కొమ్మలు యేరి మంట రాజేశాడు . 

ఓరాగి పాత్రలో కాసిని నీళ్లు పోసి కాచడానికి మంటమీద పెట్టాడు. కాసిని నీళ్లని కుక్కలకోసం రబ్బరు 
పాత్రలో పోగేడు . సాకర్ నుంచుని తన వాటా నీళ్లు తాగింది , బస్సార్ బద్ద కంగా పడుకునే చప్పరించింది . 

మంట చిన్నదే అయినా వేడి బాగానే వుంది . 
నీళ్లు కళ పెళమన్నాయి . కులీ మామ చిక్కని టీ కలి పేడు . దాంతో నా నిద్రమత్తు వదిలింది . 

మంటకి పదడుగుల దూరంలో వో గుట్ట మీద కూర్చుని టీ తాగాం . మంట దగ్గర యెక్కువ సేపు కూర్చో 
వడం ప్రమాదకరం . పాకే ప్రాణులన్నీ అక్కడికి చేరతాయి . విషపూరితమైన తేళ్లు , విషంకక్కే యెడారి సాలిపురు 
గులు అక్కడ చేరతాయి . 

కడపటి యెండు . పుల్లలు కూడా జ్వాలా జిహ్వలుచాచి చల్లారిపోయేయి , చుటూతా ప్రతీదీ మణిగింది . వెన్నెల 
కూడా మసకబార నారంభించింది . నక్షత్రాలు మిలమిల మెరి సేయి . కుక్కలు గస్తీ ప్రారంభించేయి . మంద జోగుతోంది . 

కులీ మామగొర్రెలకాపర్ల కి గట్టి దిండు అయిన కొంకి కని తలకింద పెట్టుకు పడుకుని మరో సారి ఆకాశం 


toY 


కేసి చూశేడు . నేనూ ఆకాశం కేసి చూస్తున్నాను . ధృవ నక్షత్రం కనిపించింది . సప్తర్షి మండలం జారుతూ మిలమిల 
మెరిసింది . ప్రభాత సమయానికి సప్తర్షి మండలం ధృవ నక్షత్రాన్ని దాటిపోతుంది . వృషభరాశి నక్షత్రాలు అప్పుడు 
యిసిక పర్రలమీద కనిపిస్తాయి. . 
గొర్రెలకాపరులకు ఆకాశం , నక్షత్రాలు ఖగోళశాస్త్రజ్ఞుల అంత బాగానూ తెలుసు . 
ఓ సారి వారి ఆగా నాకు యిలా చెప్పాడు : 


“ చూడు , బాబూ ! నువ్వు యెడారిని నీ వాసం చేసుకోవాలనుకుంటే అద్దంలో నీ ముఖం చూసుకోగలిగినంత 
బాగా దాన్ని గురించి తెలుసుకుని వుండాలి. ఆకాశం గురించి నీ వేళ్లని చూసుకున్నంత బాగా యెరిగి వుండాలి . ఆకాశం 
గురించి తెలుసుకోలేకపోతే యెడారి గురించి తెలియదు . ” 

గొర్రెలు కదిలి , లేచి , మళ్లీమేత మొదలు పెట్టాయి. మెల్లిగా నూతి వేపు మళ్లుతూ మేశాయి. కులీ మామా , 
నేనూ లేచి వాటి వెనక్కాలే వెళ్లేం . 

ఆకాశం తేజోవంతమవుతోంది . గాలిలో కమ్మని యిసిక ధూళి తావీ, గరిక తావీ వ్యాపించేయి . 
పొద్దున్నేచారి ఆగా మమ్మల్ని నెగడు పక్క కూర్చుని పలకరిస్తాడు , చక్కని ఆకుపచ్చ టీ యిస్తాడు . 
(“ యేమిరా , కుర్ర గొర్రెలకాపరీ ! ” అని నన్ను పలకరిస్తాడు . 


- 


. 


ఒంటె శతువులు 


పులికోచ కుడితే యమ బాధగా వుంటుంది , తేలు కుడితే ప్రాణాంతకంగా వుండచ్చు. మనిషికి యింత ప్రమాద 
కరంగా వుండే యీ కీటకాలు ఒంటెని యేమీ చెయ్యలేవు . అయినా ఒంటికి కలుగులు చేసేజంతువులు పెద్ద గండమే. 
యీ బొరియ జంతువులు మనకేం అనిపించవు కాని ఒంటికి అవి తమాషా కాదు . వాటి విశాలమైన సొరంగ 
గృహాలమీద అడుగేసి ఒంటె తొట్రు పడచ్చు , కాలు విరగొట్టుకోవచ్చు . 


పెద్ద బల్లి 


పెద్ద బల్లిని యెడారి మొసలి అంటారు. భయంకరంగా దవడలు ఆడిస్తుంది . కాని దాని దగ్గరికి వెడితే 
పారిపోతుంది . రోహిణీకార్తె వేసవి రోజుల్లో యీ రాక్షస బల్లులు తాబేలు గూళ్లల్లోకి సొరంగాలు తవ్వుకుంటూ 
పోయి చల్లని వాతావరణానికి సేద దీరతాయి . 

కొన్ని బల్లులు మీటరు , మీటరున్నర పొడుగు పెరుగుతాయి . దీనికేనా కోపం వచ్చిందో భయంకరంగా బుసకొడు 
తుంది . కత్తి కూడా దాన్ని యేమీ చెయ్య లేదంటారు. - 

పెద్ద బల్లులు పందికొక్కుల్ని తింటాయి.కాని దానికి యిషమైన తిండి పకుల గుడ్లు . 


జిక్ --జికి చాలా వింతగా వుండే పక్షి . చెట్ల మీదా , నేలమీదా గూళ్లు కట్టుకోకుండా పల్లాల్లో పాడుబడ్డ 
నూతుల్లో లేదా అలాంటి పల్లాల్లో కట్టు కుంటాయి యీ పక్షులు . ఆకాశం పడిపోతుందేమోనని వాటికి భయమట . 
జాగ్రత్త గా గూట్లో కూర్చున్నా జిక్ --జికి ముందు కాళ్లు పై కి యెత్తి నిద్రపోతుంది . వొకవేళ ఆకాశం నిజంగా 
కూలిపోతే అలా యెత్తి పట్టుకోవచ్చని దాని వూహ . 


మై నా 


యెడారిలో వుండే జంతువులన్నిటి గురించి చెప్పుకోవడం కష్టం . ఉదాహరణకి యిసిక పిల్లి, యిసిక బావురు 
పిల్లిలాంటివి వున్నాయి . 

యెన్నో రకాల పక్షులు యెడారిమీదకి వలస వస్తాయి .కాని యేటి కేడాదీ యెడారిమీదేకాపరం వుండేవీ వున్నాయి . 
మేగ్ పై , యెడారిపిచిక , గుడ్ల గూబ , యెడారి కాకి లాంటివి.. . కాని ఇండియన్ మై నా పిట్ట అందరికీ యిషమే . 

మై నా కోకిలపిట్ట జాతిది . చక్కగా పాడుతుంది , నేర్పితే మాట్లాడుతుంది కూడా . 
వో టీ దుకాణం యజమాని ఇ బ్రాగిమ్ అని వుండే వాడట . అతని దగ్గర వో మైనా వుండేదట . యెవళ్లేనా వస్తే 
““ ఇ బ్రాగిమ్ , యెవళ్లో వచ్చారు ” అనిపిలిచి చెప్తుందట . ఆ వచ్చిన వాళ్లు వెళ్లిపోయేటప్పుడు ““ ఇ బ్రాగిమ్ , డబ్బులు 
తీసుకో " అని చెప్పేదిట . 


to OUD 


పాములు 


యెడారిలో చాలా పాములున్నాయి . కాని అన్ని విషపూరితం అయినవి కావు. యెడారి చిలువ , సిల్వర్ యారో 
రెండూ నిరపాయకరమైనవి . 

ప్రమాదకరమైనవి తాచు పాము , రకరకాల కట్ల పాములూనూ . భయంకరమైనవైనా అవసరం అయిన యీ 


Cla 


రకాల పాముల కోసం యెడారి గాలించేవాళ్లు లేకపోలేదు . పాముల సంఖ్య తగ్గిపోతోందని యిటీవల పాములు పట్టే 
వాళ్లు అంటున్నారు . యిదిజాగ్రత్త పడాల్సిన విషయమే. యేమంటే పాముల విషం అనేక వ్యాధులకి విరుగుడు . 

కారకూప్ యెడారిలో వుండే మరో రకం పాము గంటల పాము .రాత్రిళ్లప్పుడు వింత , హెచ్చు స్థాయి గంటల 
చప్పుడు వినిపిస్తుంది . వెంటనే యెడారిలో వుండే జీవులన్నీ సావధానం అయిపోతాయి. గంటల పాము వేటకి 
బయల్దేరింది ! 


గుండ్రటి తల బల్లి 


తుర్క్మె నియాలో దీన్ని సారి కెల్ నెజె అంటారు. అంటే “ ద్వేష పూరిత వదరుబోతు " అని . దీనికి పసుపు -- 
జేగురు రంగు కలిసిన చర్మం వుంటుంది . యిది యిసికలో , వొక రకం కొమ్మల్లో వుంటుంది . దీన్ని వదరుబోతు 
అని అనడం యెందుకంటే తెల్ల వారిం దగ్గర్నుంచి చీకటి పడేదాకా సూర్యుణ్ణి తిట్టిపోస్తూ కూర్చుని యేమీ చెయ్యదు . 

సారికెల్ నెజె చప్పుడు చెయ్యకుండా తిట్టి పోస్తూ వుంటుంది . యిసక దీన్ని కమ్మేస్తుంది . కాని దీనికోపం దీన్ని 
బయట పడేస్తుంది . దీని మెడలో చిన్న సంచీ వేలాడుతూ వుంటుంది . వేణీళ్లు పోసినట్టుగా గుడగుడ మంటూనే 
వుంటుంది . 

సూర్యుడు అస్తమించేక దీనికి సంబరం వస్తుంది . తన శాపనార్థాలవల్లేసూర్యుడు పోయేడని సంబరం . 

కాని మర్నాడు సూర్యుడు ఉదయించగానేయిది మళ్లీతిట్లు లంకించుకుంటుంది . దీని కోపంవల్ల శత్రువులకి 
వేల్లడి అయిపోతుంది , అయినా వదలదు . 

సూర్యుడు పడమటన దిగగానే సారి కెల్ నెజె అదే ఆఖరి మాటు అనుకుంటుంది . కాని తెల్లవారితే మళ్లీ యిదే 
కథే. 


OUD 


సూర్యాస్తమయం 


GU 


00 


మకిలి పట్టిన యిత్తడి తప్పెటలాగా పెద్ద సూర్యగోళం అనంతమైన యిసిక మైదానం పైన వూగుతోంది . 
పగలంతా నిర్దాక్షిణ్యంగా పేల్చేసింది . ఆకాశంమీద తెల్లని బూడిద రంగు మసక పగలంతా కమ్ముకునే వుంది . కాని 
సూర్యాస్తమయం అయే వేళకి వొక హఠాత్పరివర్తన వచ్చేస్తుంది . ఆకాశం నీలంగా అవుతుంది . పగటి పూట సెగ తగ్గి 
చల్ల దనం వస్తుంది . 

సూర్యాస్తమయం అవబోయే వేళలో చిన్న యిసిక రేణువులు మిలమిల మెరుస్తాయి . కాకలెత్తు తూ వున్న యిసిక 
గుట్టలు చల్లబారతాయి .రాత్రివేళకి చల్లని గాలి కారకూమ్ మిట్టలమీద వీస్తుంది . యిసిక తిప్పలు మళ్లీ 
జాగృతం 
అవుతాయి . గరికలు , కొమ్మలు గుసగుస లాడుకుంటాయి . 

కాని అలా జరిగేది రాత్రి, తేజోవంతమైన పెద్ద దక్షిణ నక్షత్రాలు యెడారి యిసిక తిప్పల పైన యెక్కి 
వచ్చినప్పుడు . కాని యిప్పుడు .. . 

ఓ క్షణకాలం పాటు ప్రతీదీ ప్రశాంతంగా , నిశ్శబ్దంగా వుంటుంది . సూర్యాస్తమయ అద్భుతాన్ని వూపిరి ఉగ్గ 
బట్టుకుని దర్శిస్తాం . 

సూర్యుడు సుదూర యిసిక మిట్ట లని అందుకుంటాడు . పడమటి దిక్కున వాలిపోయే ముందు కడపటి అరుణ 
వీక్షణ కారకూమ్ యిసిక గుట్టలమీద సారిస్తాడు. సూర్యాస్తమయం కాగానే చీకటి కమ్ముకుంటుంది . సూర్యోదయం 
పగలుకి వైతాళిక అవుతుంది . 


అద్భుత కథలు 


TA 


షిర్దాక్ , యార్తిగుల 


మోసం , వంచన కావించేరో 
దొంగని గుట్టుగ కాపాడేరో 
వచ్చును త్వరలో తలుపును తట్టును 

యార్తి గులక్ మీ భరతం పట్టును. 
యిలా పాడుకుంటూ వచ్చేది యెవరో కాదు , యార్తిగులక్ తనే! ఆ వేళ అతను మంచి హుషారుగా వున్నాడు , 
అంటే యెవడో దొంగ వెధవకి బుద్ధి చెప్పేడన్న మాట . . 

యార్తిగులక్ హుషారుగా కచ్చా రోడ్డు మీద అంగలు వేస్తూ నడిచేడు . అతని పాట భరద్వాజ పక్షి కూతలాగా 
ఖంగుమని మోగింది . ఆ 

హఠాత్తుగా అతను పాట ఆపు చేసేశాడు.రోడ్డు పక్క చిన్న మిట్ట మీద వో చిన్న మనిషి కూర్చున్నాడు . యార్తి 
గులక్ కంటే వో బెత్తెడు యెత్తు తక్కువ వుంటాడు . 

“ నమస్కారం ” అని యార్తిగులక్ ఆశ్చర్యంగా ఆ చిన్న మనిషి కేసి చూస్తూ పలకరించేడు . 
“ నమస్కారం ” అన్నాడా మనిషి . 
“ చూడు మిత్రమా , నన్ను యార్తిగులక్ అంటారు. మరి నువ్వెవరో ? ” అన్నాడు . 
“ నన్ను షిర్డాక్ అంటారు. ” 
“ గుడ్డ కుట్టినటోపీమనిషివి నువ్వే నన్న మాట ? " 


“ ఆఁ . ” 


86 


“ యెక్కడి కేమిటి ప్రయాణం? " 
మేక నొక దాన్ని అమ్ముదామని. " 
“ యేదీ , మేక యెక్కడ ? ” 

“ వొకతను నా దగ్గరికి వచ్చి నీ మేక నిచ్చి మేకపిల్లను తీసుకుంటావా నీకు ప్రయాణం సులభంగా వుంటుంది 
అని అడిగేడు . నేను అలాగేనన్నాను . ” 


TO 


to 


S 


“ అప్పుడు నువ్వు మేకపిల్లని యిచ్చికోడిపుంజుని తీసుకున్నాననీ ,కోడిపుంజుని యిచ్చి గుడ్డు ని తీసుకున్నాననీ, 
దాన్నిచ్చి సూదిని తీసుకున్నాననీ అంటావు.... నాకు తెలుసు ఆ కథ . ” 

‘‘ నేనుకోడిపుంజుని యిచ్చి గుడ్డుని తీసుకోలేదు ” అని షిర్డాక్ కోపంగా అన్నాడు . “దాన్నిచ్చి కుందేల్ని తీసు 
కున్నాను .దాన్నిచ్చి యీ అందమైనటోపీని తీసుకున్నాను. దీన్ని అందరూ షిర్డాక్ అనిపిలుస్తారు. ” 

““ అయితే నే అనుకున్నది రైటే . మేకని యిచ్చిటోపీతీసుకున్నావు .కాని యీ బేరంలో నీకు పేరు కొత్త ది వచ్చింది . ” 
“ నిజమేయార్తిగులక్ . షిర్డాక్ అనే పేరు గిర్డినెక్ కంటే బాగుంటుంది కదా . " 
యిక్కడ కొంచెం వివరించాలి . గిద్దెనెక్ అంటే తుర్క్మెనియన్ భాషలో పొట్టి అని అర్థం . 
““ నీ పేరు మార్చుకున్నాక పొడుగు యెదిగినట్టు గుర్తించావా ? ” అని యార్తిగులక్ అడిగేడు . , 


87 


““ నిజమే. అయినా రుజువు చేసుకుందాం . కొలుచుకుందాం పట్టు . ” 

యిద్దరూ వెనక్కి తిరిగి వీపులు ఆనుకున్నారు . షిర్డాక్కి తను పొట్టిగా వున్నట్టు అనిపించింది . మునివేళ్ల మీద 
లేచేడు . యార్తి గులక్ తో సరిసమానంగా వచ్చేడు . 

“ చూశావా ! ” 
“ ఆ, చూశేనంతా . ” 
యిద్ద రూ పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వి విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు . 

““యారిగులక్ , నీకు ప్రయాణాలంటే మహాసరదా అని విన్నాను ” అని షిర్డాక్ మాట కదలేశాడు . “ చెప్పు , 
మనలాటి పొట్టి వాళ్లం ఆట బొమ్మలతో ఆడుకోగల చోటు వుందేమో నీకు తెలుసా ? యిక్కడ అవన్నీ చాలా పెద్ద 
విగా వున్నాయి . అసలు కాళ్లు అందే సై కిలు నాకు దొరకలేదు . ” 

“ కార్లో వెళ్లడం మెరుగు . అంతకంటే విమానంలో వెళ్లడం మెరుగు. చాలా వేగంగా వెడుతుంది ” అన్నాడు 
యార్తిగులక్ . 

“ కాని సైకిలు అయితే యెవళ్ల నీ యిబ్బంది పెట్టడం వుండదు " అన్నాడు షిర్దాక్ . 


10 


షిర్దాక్ , దుర్దిలి 


చిన్న పిల్లాడు యేడుస్తున్నాడు . పెద్ద పిల్లలు వాడి బాణం విరగొ ట్టేరు . 

“ గొప్ప వీరుడివిరా ! యేదో చిన్న వస్తువు పోయినంత మాత్రాన భోరుభోరున యేడుస్తా వూ ? నెత్తి మీద నీళ్ల 
కుండ ! ” అని షిర్డాక్ కోపంగా అన్నాడు . 

ఆ కుర్రాడు చొక్కా చేత్తో కన్నీళ్లు తుడుచుకుని చుట్టూతా చూశేడు . 
" నేనిక్కడ వున్నాను ” అని షిర్డాక్ మునివేళ్ల మీద లేస్తూ అన్నాడు . 

““ అబ్బ ! యెంత అద్భుతమైన జీవి ! అచ్చం మనిషికిలాగానే! యెలాంటి టోపీ! ” అని కుర్రాడు సంతోషంతో 
అరిచేడు . తన బాణం విరిగిపోయిన సంగతి మరిచేపోయేడు . 

“ నేను జీవిని కాదు. నేను షిర్డాక్ ని. ” 


88 


““షిరా కా ? " 
“ అవును . నీ పేరేమిటి ? ” 
““ నన్ను దుర్దిలి అంటారు ” అన్నాడు . ఈ 

ఆ కుర్రాడి కళ్లు మెరిశాయి. అలాంటి ఆట వస్తువుని అతను అంతకు ముందెన్నడూ చూడలేదు . అది 
మాట్లాడుతోంది , కదుల్తోంది , వాదిస్తోంది కూడా ! “ నిన్ను పైకి యెత్తనా ? ” 

““కానీ” అనిషిర్డాక్ కుర్రవాడుచాచిన అరిచేతి దకి యెక్కుతూ అన్నాడు . 

దుర్ధిలి ఆ చిన్న మనిషిని తన ముఖందాకా యెత్తి పట్టు కున్నాడు బాగా చూడవచ్చని .షిర్డాక్ యెగిరి గెంతుతూ 
పాట పాడేడు . 

అక్కడ వున్నాడొక షిర్దాక్ 
అక్కడ వున్నాడొక దుర్దాక్ 
యిద్దరు స్నేహితులయ్యేరు 

ఆనందంగా జీవించేరు . 
“ మనం స్నేహితులంగా వుండచ్చు ” అని దుర్దిలి ప్రతిపాదించేడు . కొన్ని క్షణాలు ఆలోచించి “ నువ్వు నిజంగా 
నిజమైతేనేలే " అన్నాడు . 

“ అయ్యో, నేనెందుకు నిజమైన మనిషిని కాదు ” అని షిర్డాక్ వొక కాలి తర్వాత మరో కాలు యెత్తి గెంతుతూ 
అన్నాడు . 

“ అయ్యో పడతావు! ” అని దుర్దిలి హెచ్చరించేడు భయంతో . 

“ నాకు యేం కాదు ” అనిషిర్డాక్గోలగా గొప్పలుపోయేడు . నేనో చెట్టు పై నుంచి పడ్డాను, వో సారి గాడిద 
మీదనుంచి కూడా పడ్డాను ” అన్నాడు . 
దుర్ది లి షిర్డాక్ నిజాగ్రత్తగా నేలమీదకి దించేడు . వున్నట్టుండి దుర్ది లికి విచారం ముంచుకు వచ్చింది . 
“ యేం పెదాలు విరుస్తున్నావ్ ? " అని దుర్దిలి బిత్త రపోయి అడిగేడు . 
“ మనం నిజంగానే మిత్రులమా ? ” 
“ “ యెందుక్కాదు ? " 
“ అయితే మా యింటికి వచ్చి నాతో వుంటావా ? ” 
“ మీ యింటి దగ్గర యేం వుంది ? ” 
“ ఆడుకుందాం . నీక్కావాలంటే వో పుస్తకం కూడా చదివి వినిపిస్తా . .. నాకు చదవడం వచ్చును. ” 
““ సరే అయితే. వెళ్లి పుస్తకం చదువుదాం , అది సరదాగా వుంటే ” అని షిర్డాక్ వొప్పుకున్నాడు . 

అది అద్భుత కథల పుస్తకం.దాన్ని గుడ్డి దాపుగా తెరిచేడు . అక్కడ గాడిద చెవులరాజుగారి కథ వుంది . దుర్దిలి 
దాన్ని చదివేడు . రాజుగారి మంగలికి ఆ పరమ రహస్యం తెలుసు. తను యెవళ్లకీ యీ రహస్యం చెప్పలేనే అనేది అతన్ని 
బుర్రలో దొలి చేసింది . యీ ముక్క అతను యెక్కడన్నా పొక్కితే తల తీయించేస్తానని రాజు బెదిరించేడు . అంచేత 
పాపం ఆ మంగలి పాడు పడిన ఖాళీ నూతి దగ్గరికి వెళ్లి యీ రహస్యం వెళ్ల గక్కేడు . కాలం గడిచింది . అక్కడ 


10 


Com 


COM 


As 


S 


గురించి 


వెదురు పెరిగింది . ఓగొర్రెలకాపరి అటు వచ్చేడు . వెదురుకోసి వో బూరా తయారుచేశాడు . ఆ బూరా రాజుగారివి 
గాడిద చెవులు అన్న రహస్యాన్ని కక్కేసింది ,గొర్రెలకాపరికీ , సర్వలోకానికీ అది బట్ట బయలైపోయింది . 

“ మంచి బాగా బోధించే కథే. దుర్దిలి నువ్వు రహస్యం దాచగలవా ? ” అన్నాడు షిరాక్ . 

“ ఆఁ, దాచగలను. " 
- “ బాగుంది .కాని గుర్తుంచుకో , దట్టి లి. మన స్నేహం గురించి నువ్వు యెవళ్ల కన్నా చెప్పావో నేను మాయమై 
పోతాను. " 

“ యెలా ? " 
‘‘ యిలా " అంటూ రెప్పపాటులో ఆ చిన్న మనిషి మాయమై 
పోయేడు . 
“ షిర్దాక్ ,షిర్దాక్ ” అని దుర్దిలి వొక్క పెట్టున అరిచాడు . 

‘‘ యిక్కడ వున్నా , అంత గట్టిగా అరవకు ” అన్నాడుషిర్దాక్ . షిర్డాక్ అదే చోట్లో చెవులు మూసుకుని 
నుంచున్నాడు . 

“మళ్లీ మాయమైపోకేం ” అని దుర్ది లి బతిమాలేడు . నేను బెల్లం కొట్టినరాయిలా వుంటాను. నువ్వు 
కావాలంటే నీకు బాగా యిషమైన కథని చదివి వినిపిస్తాను. అది కారల్ సన్ గురించి . దీనికి ముగింపు లేదు , 
కాని చదివి వినిపిస్తాను ” అన్నాడు . 

“ ముగింపు లేకపోవడమేమిటి ? " 

“ మా తమ్ముడు చింపేశాడు . వాడింకా కుర్రాడు . కాని అది చాలా ఆసక్తి గా వుంటుంది , ముగింపు పోయినా 
ఫరవా లేదులే. ” 

“ “కాని కథ యెలా అంతం అవుతుందో తెలుసుకోవాలని వుండదా ? " 
“ ఆఁ ! ” 
“సరే, ప్రస్తుతానికి సెలవు . నీకో కొత్త పుస్తకం చూసి పెడతాలే ” అన్నాడు షిర్దాక్ . 


మాట తప్పని మనిషి 


షిర్డాక్ వెళ్లిపోగానేదుర్దిలి యింట్లో నుంచి దూసుకుంటూ బయటికి వెళ్లేడు . చిత్రం ! అతనికి వో చిన్న అద్భుత 
వ్యక్తితో పరిచయం అయింది . నిజంగా అది అద్భుతమే. కాని షిర్డాక్ గురించి యితరులకి చెబితే వాళ్లు నమ్మరు . 
దుర్దిలి సై కిలు యెక్కి గుర్రాలశాలకి తన తండ్రి పనిచేస్తూ వున్నచోటకి వెళ్ళేడు . దుర్ది లి , అతని నాన్నా మంచి 
స్నేహంగా వుంటారు . 

“ నాన్నా ! ” అని దుర్దిలి గుర్రాలశాల సమీపిస్తూ నే అరిచాడు . “ నాకో స్నేహితుడు దొరికాడు . అతను మనతో 
వుంటాడు ” అని చెప్పాడు . 

తండ్రి యే మాత్రం ఆశ్చర్యపోకుండా 
““ యెవరా కొత్త మిత్రుడు ? ” అని అడిగేడు . 

““ నాన్నా నువ్వు నమ్మవు . అతను యెంత చిన్నగా వున్నాడో . యెలా చెప్పనబ్బా ! ముగింపు పోయిన పుస్తకం 
గుర్తుంది కదా ? యేం , ఆ పుస్తకంలోని పిల్లాడికి కారల్ సన్ అనే మిత్రుడున్నాడు . అతను యింటి కప్పుమీద 
వుంటాడు , రెక్క మీద యెగిరి అతని దగ్గరికి వెడతాడు . ” 

“ అంటే నీకో కారల్ సన్ మిత్రుడు వున్నాడంటావు? ” అని తండ్రి అడిగేడు . ఈ 

‘‘కారల్ సన్ కాదు షిర్డాక్. యెంత చిన్నగా వుంటాడంటే నీ అరచేతిలో పడతాడు . రా , నీకు చూపిస్తా . మా 
స్నేహం గురించి మరో పురుక్కి తెలియనివ్వ కూడదని బొట్టు పెట్టించుకున్నాడు .కాని నేను యెవళ్లకీ చెప్ప లేదు నీకు 
తప్ప ... రా , గబగబా . ” 

“ సరే , పద ” అని తండ్రి వొప్పుకున్నాడు . 
తండ్రి దుర్దిలి సై కిల్ ని మోటార్ సైకిల్ పక్కన వుండే సీట్లో పెట్టేడు . వాళ్లు యింటికి బయల్దేరారు . 
“ షిర్దాక్ ” అని గదిలోకి వెడుతూనే దుర్ది లి అరిచేడు . “ యెక్కడ ? ” అన్నాడు . 
కాని ఆ చిన్న మనిషి గదిలో లేడు . 
“ యింకా రాలేదేమో. యేదో పుస్తకం కోసం వెళ్లేడు . ” 

“ దుర్ధిలి! నీ వూహా శక్తి అద్భుతం ! ” అని తండ్రి ముఖం చిట్లించుకుంటూ అన్నాడు . “ యెందుకు పని పాట్లు 
చెడగొడతావు ? యివాళ నిన్ను నమ్మేను . కాని మళ్లీ సారి నువ్వు యేనుగుని తెచ్చినా నమ్మను . నే వచ్చి చూడను ” 
అన్నాడు . 

“కాని నాన్నా , అతనిక్కడ వున్నాడు ” అని దుర్దిలి అరిచేడు . వున్నట్టుండి బల్ల మీద వున్న పుస్తకాన్ని చూశేడు . 
““నాన్నా , చూడు ” అన్నాడు . 

అది కుర్రవాడు , కారల్ సన్ కథ వున్న పుస్తకం . సరి కొత్తగా వుంది . ముగింపు వుంది . 
““ అతను వచ్చేడు ! " అని చప్పట్లు చరుస్తూ దుర్దిలి అరిచేడు . “ అతను అన్నమాట నిలబెట్టు కున్నాడు . ” 
అతని తండ్రి పుస్తకం తీసుకుని పేజీలు తిరగేశాడు . 
‘‘ అద్భుతం ! నీ స్నేహితుడి పేరేమిటి ? ” 


“ షిర్దాక్. ” 
వున్నట్టుండి దుర్దిలి తల వాలిపోయింది , కన్నీళ్లు కారడం మొదలు పెట్టాయి . 
“ యేమైంది ? ” అని తండ్రి ఆశ్చర్యంగా అడిగేడు . 

“ షిర్డాక్ అన్న మాట నిలబెట్టు కున్నాడు. కాని నేను నిలబెట్టుకోలేదు . నేను రహస్యం చెప్పేశాను. యిప్పుడు 
తను తిరిగి రాడు. " 

“ సరే అయిందేదో అయింది . ఒక సారి మాట యిస్తే నిలబెట్టుకోవాలి . వజ్రంలాగా వుండాలి మాట ” అని 
నాన్న దుర్ధిలిని కాగలించుకుంటూ అన్నాడు . ఈ 
ఆదుర్దిలి పుస్తకాన్ని గుండెలకి హత్తు కుని మౌనంగా తల వూపేడు . నోరు మెదిపితే కళ్లమ్మట నీళ్లు భోరు 
భోరున వస్తాయని అతనికి తెలుసు . 


బెడిసి కొట్టిన పథకం 


యార్తిగులక ని చూద్దామనిషిర్డాక్ అనుకున్నాడు . వో పాత మల్బరీ చెట్టు పక్కన వో చిన్న యిల్లు వుంది . 
తలుపు వేసి వుంది . వో కర్ర అడ్డం పెట్టి వుంది , యజమాని యింట్లో లేడని సూచన అది . 

షిర్డాక్ వెళ్లిపోబోయేడు . అప్పుడతనికి నేలమీద వో బాణం గుర్తు కనిపించింది . కొన్ని అడుగుల దూరంలో మరో 
బాణం గుర్తు కనిపించింది . అవి యార్తిగులక్ యెక్కడ వున్నదీ తెలియ చేసేగుర్తులు . . 

షిర్డాక్ వాటిని పట్టుకుని వెళ్లేడు . యెత్తె న కంచెకి అవి దారి తీశాయి . ఆ కంచె ఆమన్ ఆగా పళ్ల తోట 
కంచె . వో కొయ్య పలకని చూపిస్తూ వో బాణం గుర్తు కనిపించింది .షిర్డాక్ హూప్ మని బలం కొద్దీ కొయ్య పలక 
మీదకి ఆనుకున్నాడు , అది దారి యిచ్చింది . 

తోట చాలా పెద్దది. ఆప్రికాట్ చెట్లు పళ్ల బరువుతో వంగేయి . 
తపా ! 
ఆపిల్ పండంత ఆప్రికాట్ వొకటి షిర్డాక్ కాళ్ల దగ్గర పడింది . 


92 


షిర్డాక్ మెడ చాచి పైకి చూశేడు . ఆఁ , అంతే మరి , యార్తిగులక్ మళ్లీ కొంటెతనం పోతున్నాడు . 
“ ఆమన్ ఆగా తోటలో ఆ చెట్టు మీద యేం చేస్తున్నావ్ ? ” 
నువ్వు వస్తావని యెదురు చూస్తున్నాను . ” 
““ నేను వస్తాననా ? ” 

““షిర్దాక్, నువ్వు చిన్నపిల్ల లందరికీ మంచి నేస్తానివి . అందర్నీ యిక్కడికి పిలు. అద్భుతమైన యీ పళ్లని 
కొన్నింటిని కిందికి రాలుస్తాను. వాళ్లు వాటిని తీసుకుని తింటారు. ” 

“కాని యార్తిగులక్ , ఆమన్ ఆగా అంత దురాశా పరుడు లేడని తెలుసు కదా !పిల్లికి చెయ్యి విదపడు . " 

“ అతనికి గుణ పాఠం అవాలి .కాపలా కుక్కలన్నిట్నీజోకొట్టేను. ఆమన్ ఆగా యివాళ వూరికి వెళ్లేడు . వెళ్లి 
నీ బుడతలందర్నీ పిలు. ” 
షిర్డాక్ లేదన్నట్టు తల వూపేడు . 
““తమది కాని దాన్ని మా మిత్రులు తీసుకోరు. ” 

(“కాని యీ చెట్లు చూడు ! భారంతో వొంగి పోతున్నాయి . ఆమన్ ఆగా యింత పంట పోగు చేసుకోలేడు . 
సగం ఆప్రికాట్ లు మగ్గిపోతాయి చెట్ల మీదే . ” 

“ వుహుఁ, యారిగులక్ . నీవూహ సాగదు . ఆమన్ ఆగా తనే 
పిల్ల లందరీ పిలిచి వీటిని పెడితే బాగుంటుంది . ” 

“ సరే అయితే ! యింకోటి చేస్తా ” అంటూ యార్తిగులక్ చెట్టు మీదనుంచి కిందికిజారేడు . “ మా యింటికి 
పద ” అన్నాడు . 

“ అది మంచి పనే ! కాని చిన్ని మెండ్లి యేదో చిక్కులో వుందేమోనని నాకు అనిపిస్తోంది . వెళ్లి ఆమెకి సాయం 
చెయ్యాలి ” అన్నాడు . 

షిర్డాక్ టోపీని తలమీదకంటా లాక్కుని యీల వేశాడు . వెంటనే వో పావురాయి నేలమీద వాలింది . షిర్దాక్ 
దానిమీదకి యెక్కి యెగిరిపోయేడు . 


10 


cp 


మెం ),కోడిపిల్ల 


వూర కుక్క వొకటి వో కోడిపిల్లని పట్టుకుంది . కొక్కొకొక్కొ అని పిచ్చిగా అరుస్తూ దాని తల్లి కుక్క మీదికి 
దూకింది . దాని కోసమన్చెప్పి మెండ్లి యింట్లో నుంచి బయటకి పరిగెత్తింది . వూర కుక్క కోడిపిల్లని వదిలేసి 
పారిపోయింది . 


ANPAINTIKAR 


00 


కోడిపిల్ల కి వో రెక్క వాలిపోయింది . అది దారీ దిక్కూ లేక నేలమీదదొర్లింది . 

మెండ్లి గుడ్ల నీరు కుక్కుకుంది . యెలా దీన్ని కాపాడడం ? 
““ యేడిస్తేపనులవుతాయా ? మందూ మాకూ వేయ్యాలి 

జాగ్రత్త గా చూడాలి ” అని వో సన్నని గొంతుక అంది . 
మెండ్లి చుట్టూ చూసింది , యెవళ్లూ కనిపించలేదు . 
““ నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్త , నామీద అడుగు వేసేవ్ ! " 
మెండ్లికాళ్ల కేసి చూసింది . 
చిత్రమైన టోపీ పెట్టుకుని చిన్న లిక్కి మనిషి కనిపించేడు . 
“ నువ్వేనా షిర్డాక్ ? " 


94 


“ ఆఁ . ” 
“ నాకు సాయం చెయ్యడానికి వచ్చేవా ? ” 
(“కాని మరి పని చెయ్యాలి , మెం ] ! వో పాత టోపీనో , గుడ్డ పీలికనో తే .కోడిపిల్లకి గూడు కట్టు . ” 
“ ఆ దిషి బొమ్మమీద వున్న టోపీ పని కొస్తుందా ? ” 

“ సరిగ్గా అదే కావాలి. కాని ముందుకోడిపిల్లకి యేదన్నా తాగించు . కాస్త గంజి మంచిగా ముక్కలు తరిగిన గుడ్డు 
పెట్టు . ” 

మెండ్లికోడిపిల్లకి నీళ్లు యిచ్చింది . ఓ గూడు , తిండి తయారు చెయ్యడం మొదలు పెట్టింది . యీ లోపున 
షిర్డాక్ మందూ మాకూ సమకూర్చేడు : రెల్లు , శిలాజిత్తు , కాడ్ లివర్ ఆయిలు తెచ్చేడు . కోడిపిల్ల విరిగిన కాలికి 
రెల్లు కట్టి , శిలాజిత్తు వేసి నీళ్లల్లో కలిపి కట్టేరు. తర్వాత గాయపడిన రెక్కకి కాడ్ లివర్ ఆయిలు పామేరు . 

వరసగా మూడు రోజులు షిర్డాక్ మెండ్లి పెరట్లోకి వెళ్లేడు . నాలుగో రోజున అన్నాడు : 

““ యిలాంటి ఆపత్సమయంలో యేం చెయ్యాలో నీకు యిప్పుడు తెలిసింది కదా ! కోడిపిల్లకి త్వరలోనేబాగ 
వుతుంది . సెలవ్ , మెం ]! " 

“ నీ రుణం యెలా తీర్చుకోను షిర్దాక్ . యిది నా గుర్తుగా వుంటుంది , తీసుకో . " 
అంటూ ఆమెతనే పట్టు దారంతో అల్లిన చిన్న రుమాల్ని యిచ్చింది . 
షిర్డాక్ దాన్ని నడుముకి కట్టుకున్నాడు. చెవిలేని కప్పులో వున్న నీళ్లల్లో ప్రతిబింబం చూసుకున్నాడు . అతనికి 
సంతోషం కలిగింది . పావురాయి పెరట్లో దిగింది . షిర్డాక్దానిమీదకి గెంతి యెగిరిపోయేడు . 

తర్వాత చాలా కాలందాకా అటు యెగిరి వెళ్లిన ప్రతి పావురాయి కేసీ మెండ్లి తదేకంగా చూస్తూనేవుండేది . 
యీ చిన్న మనిషి కనిపిస్తాడనే ఆశతో వుండేది . . 
కోడిపిల్లకి బాగయింది . అది చక్కని రంగు రంగుల యీకలు పెరిగిన కోడి పెట్ట అయింది . 

మెండ్లి కూడా బళ్లో కెళ్లేటంత పెద్దది అయింది . ప్రతి రోజూ ఉదయం కోడి పెట్ట ఆమెని గేటుదాకా సాగ 
నం పేది . ప్రతిరోజూ మధ్యాహ్నం గుమ్మంలో స్వాగతం చెప్పి యింట్లోకి తీసుకు వెళ్లేది . 


000 


చేదు మందు 


కలలో 


Oగురిం. 


డెగ్గిజలుబు రొంపతో బాధపడుతున్నాడు . అతనికి పీడకలలు వచ్చేయి . వో తెల్లని అరేబియన్ గుర్రంమీద సమర్ 
కంలో స్వారీ చేసుకు వెడుతూ వున్నటూ , ఉలుగ్ బెక్ కొండమీదకి యెక్కి టెలెస్కో చంద్రుణ్ణి చూసినటూ 
కలలు వచ్చేయి . చంద్రుడిమీద తన తండ్రి ట్రాక్టర్ తో దున్నుతూ కనిపించేడు . తర్వాత తులా పట్టణం గురించి 
కలలు వచ్చేయి . కచ్చితంగా చెప్పాలి అంటే వూరుకాదు, ఆయుధాల మ్యూజియం కలలోకి వచ్చింది . తను ఆ మ్యూజి 
యంలో తిరుగుతున్నాడు , “ వస్తువులని తాకకండి ” అన్న హెచ్చరిక చూశేడు . కాని రహస్యంగా వో రైఫిల్ ట్రిగ్గర్ 
నొక్కేడు .ధనామని పేలింది ... వెంటనే యేడుస్తూ లేచి పక్క మీద కూర్చున్నాడు . వాళ్లమ్మ గబగబా పరిగెత్తు కుంటూ 
వచ్చింది . నాయన నాయన మందు తీసుకో అని బతిమలాడింది . 

“కాని , చీ, చేదు ” అని డెగ్గి మందు గ్లాసుని తో సేశాడు నీళ్ల గ్లాసుని తో సేశాడు . నిద్రపోతున్నట్టు నటించేడు . 
నిజంగానే కొంచెం సేపట్లో నే నిద్రపోయేడు . మళ్లీ అదే కల వచ్చింది . 

పిసరు కూడా వాడికి అది ఆశ్చర్యంగా లేదు . అంతకు ముందే వాడికి రెండు బేడ్డీలు యిచ్చారు . వొక దాని పై 
సమర్ కండ్ , మరో దానిమీద తులా ఆయుధ మ్యూజియం వున్నాయి . కాని సమర్ కండ్ , అక్కడ తను తెల్ల గుర్రం 
మీద వెళ్లడం కాక హఠాత్తుగా వింతటోపీ పెట్టు కున్న చిన్న మనిషి కనిపించడంతో భయం కలిగింది . 

(“ యెందుకు అమ్మని కష్ట పెడతావ్ ? " అని ఆ మనిషి అరిచేడు . “ నీకుజబ్బు చేసింది . మందులు తీసుకోవాలి ” 
అన్నాడు . 

“ కాని నువ్వెవరు ? ” అని డెడ్లి అడిగేడు . 
“ నన్ను గుర్తు పట్ట లేదా ? " , 
““బహుశా షిర్డాక్ వి అయివుంటావు. షిర్డాక్ జాలి మనిషి అంటారు. నువ్వేమో అరుస్తున్నావు. ” 

““ నేను జాలి గుండె మనిషినే. నీకు గబగబా నయం కావాలని నాకు వుంది . అమ్మనిపిలిచి మందు తీసుకో . అంత 
ఘన కార్యం చేసినందుకు నీకు కానుకలు యివ్వను కాని కథ చెప్తాను. ” 

మరో మాట అనకుండా డె / అమ్మనిపిలిచి గబగబా మందు తాగేడు . అమ్మ దీపం ఆర్పేసి మునివేళ్ల మీద గది 
బయటికి వెళ్లిపోయింది . డెగ్గి హఠాత్తు గా బుద్ధి మంతుడైపోయాడని ఆమెకి ఆశ్చర్యం కలిగింది . కాని వాడు మెల్లిగా 
తన మిత్రుణ్ణి పిలుస్తున్నాడు . 

“ షిర్దాక్ ! మందు తాగేను . యెక్కడున్నావ్ ? ” 

“ యిక్కడే వున్నాను " అని షిర్డాక్ తలగడ పక్క కూర్చుంటూ అన్నాడు . ““ మందు బాగానేతాగావు. యిప్పుడు 
విను ” అంటూ షిర్డాక్ కథ మొదలు పెట్టేడు . 


మంచీ చెడూ 


on 


అనగా అనగా చాలా కాలం క్రితం వో ముసలాడు వుండేవాడు . ముసలి పెళ్లాం, ముసలి గాడిద తప్ప అతనికి యేమీ 
లేవు . యెడారి బీటిమీద వంట చెరకు పుల్లలు యేరి అమ్మి కాలక్షేపం చేసేవాడు . 

ఓ సారి అతను యెడారిలో తిరుగుతున్నాడు . రెండు పెద్ద సుడిగాలులు లేచేయి . వొకటి నల్లగా వుంది , యింకోటి 
తెల్లగా వుంది . ఆకాశం అంత యెత్తు లేచేయి అవి . 

బాగా చూడ్డం కోసమని చెప్పి దగ్గ రసా వెళ్లేడు . 
హఠాత్తుగా తెల్ల సుడిగాలి తెల్లని పాములా మారిపోయింది . 
ఆ తెల్లని పాము ముసలాడి దగ్గరికి పాకి వచ్చి మనిషి భాషలో అంది : 

“ ముసలాయనా ! దేన్నేనా గానీ నా యిషం వచ్చినట్టు మార్చగలను . నేను సూదిలాగా మారిపోతాను. నన్ను 
దాచెయ్యి నీ జేబులో . నల్ల పాము నా బద్ధ శత్రువు . అది నీ పక్కనుంచి దూసుకుపోయేక సూదిని నీ జేబులోనుంచి 
తీసెయ్యి . నీకేం కావాలో దాన్ని యిస్తాను. " 

శరణార్ధి కి సాయం చెయ్యడానికి ముసలాడు వొప్పుకున్నాడు . 

“ తెల్ల పాము మీద ఆన , నల్ల పాము మీద ఆన , నేను సూదిని అయిపోగాక ! ” తెల్ల పాము యీ మాటలు అనీ 
అనగానే సూదిలాగా మారిపోయింది . 

ముసలతను గబగబ దాన్ని యెత్తి జేబులో పెట్టు కున్నాడు . 
కొంచెం సేపట్లోనేనల్ల సుడిగాలి గిర్రున తిరుగుతూ వచ్చి నల్ల పాము కింద మారింది . 
““ యేయ్ , ముసలాయనా ! తెల్ల పామేదేనా యీ పక్కల కనివిపించిందా ? ” అవి అడిగింది . 
“ లేదు ” అని ముసలతను జవాబు చెప్పేడు . 
“ నిజం చెప్పు ! లేకపోతే తర్వాత బాధపడతావు ” అని బుసకొట్టింది నల్ల పాము . 
నల్ల పాముని వొదిలించుకోవాలని ముసలతను చేతిని లేదన్నట్టు వూపి అన్నాడు : 
“ మరి యిదేమిటో నాకు తెలీదు . యేదో తెల్లని సుడిగాలి యిటు విసురుగా వెళ్లింది . ” 
వేంటనే నల్ల పాము సుడిగాలిలా మారి అమిత వేగంతో దూసుకుపోయింది . 
ముసలతను సూదిని తీసి చెప్పేడు : - 
(“శత్రువు వెళ్లిపోయిన ట్టే . " 
సూది మళ్లీ తెల్ల పాములాగా మారింది . 
““ నన్ను రక్షించేవు . యేదన్నా కోరుకో , నీ కోరిక తీరుస్తా . ” 

“ నాకు పెద్ద యేమీ అక్కర్లేదు . వంట చెరకు తనంతట అదే గాడిద వీపుమీదకి యెక్కి గాడిద తోలకుండానే 
నడిచి వెళ్లిపోతే చాలు. ” 

“ తెల్ల పాము మీద ఆన , నల్ల పాము మీద ఆన , ముసలతని కోరిక తీరుగాక ” అంది తెల్ల పాము . 
ఆ రకంగా ముసలతని కోరిక నెరవేరింది . వంట చెరకు దాని కదే గాడిద వీపుమీదకి చేరింది . గాడిద హుషారుగా 


OY 


OU 


mon 


OM 


రచమని 


రకఠక నడుచుకుంటూ యింటికి బయల్దేరింది . నగర ప్రాకారాన్ని యేడు అంతరాలుగా మట్టితో కట్టేరు . అక్కడికి 
ముసలతను , గాడిదతో చేరే వేళకి రాజుగారి కూతురు కలిసింది . ఆమె తెల్లని ఒంటె వీపుమీద బంగారు పూత పెట్టిన 
పల్లకీలో కూర్చుంది . గాడిద యజమాని నడునడు అని పురి పెట్టి తోలకుండా తనకి తనేవస్తూ వుండడం చూసింది 
రాజు కూతురు . 

వేంటనే ఒంటెని ఆపమని పురమాయించి ముసలతన్ని పిలిచింది . 

“చూస్తే యిది చాలా అనుభవం గడించిన గాడిదలాగానే వుంది . అలా నడక దీనికి నేర్పింది యెవరో చెప్పు 
ముసలాయనా " అని అడిగింది . 

““ నువ్వెవరు ? ” అని ముసలతను అడిగేడు . 
నేను రాజు కూతుర్ని . ” 
“ అయితే నేను జవాబు చెప్పను . నా జవాబు నీకు నచ్చకపోతే నా తల తీయిస్తావు . ” 
““ యేం భయం వద్దు , చెప్పు " అందామె 
. - 
““ అయితే విను , ఆకలి దానికి నేర్పింది . ” 
రాజు కూతురు తన దారిన వెళ్లిపోయింది . కాని గూఢచారులు తాము చూసింది రాజుగారికి నివేదించారు . 
““ మీ అమ్మాయి బజార్లో కట్టెలు అమ్మే వాడితో మాట్లాడింది . " 
రాజుగారికి చెడ్డ కోపం వచ్చేసింది . ఆ ముసలాణ్ణి పట్టుకుని హాజరు పరచమని ఆజ్ఞా పించేడు . 
వాళ్లు ముసలతన్ని ప్రాసాదానికి యీడ్చుకువచ్చేరు . 
రాజు యే విచారణ జరపకుండా దురాగ్రహంతో అరిచేడు : 
“ యీ తుచ్ఛుణ్ణి కొరడాలతో కొట్టి నగరంనుంచి బహిష్కరించండి . ” 
రాజుగారి తైనాతీలు ముసలతన్ని యిరవై కొరడా దెబ్బలు కొట్టేరు. పహారా వాళ్లు అతని పూరిగుడె సెని దగ్ధం 
చేశారు . అతన్నీ , అతని పెళ్లాన్ని నగరం నుంచి బహిష్కరించేరు . 
దాంతో వాళ్లు దారీ తెన్నూ లేకుండా తిరగడం మొదలు పెట్టేరు. అప్పుడు తెల్ల పాము ప్రత్యక్షమైంది . 
““ యేమయ్యా ! యేమైంది నీకు ? ” 
ముసలతను జవాబు చెప్పేడు : 

“ చిన్న విషయానికి మా రాజు నన్ను కొరడా దెబ్బలు కొట్టించి నగర బహిష్కారం చేశాడు . నాకు నువ్వు వో 
చలవరాతి మేడని నాలుగు బురుజులతో కట్టించి యిస్తే యెంత బాగుంటుంది ! ప్రతి బురుజుమీద కూతకూసే 
కోడి 
వుండాలి . ప్రాసాదం గోడల బయట మట్టి పొయ్యలు వుండాలి. ” 

“తెల్ల పాము మీద ఆన , నల్ల పాము మీద ఆన ముసలాయన కోరిక నెరవేరుగాక! ” అని తెల్ల పాము అంది . 

తృటిలో ఆ యెడారిమీద చలవరాతి మేడ లేచింది . ముసలతనూ , అతని భార్యా భోగ భాగ్యాలతో తులతూగుతూ 
అందులో వున్నారు . 

ఓరోజున వేటకి వచ్చిన రాజు యెడారిలో ఆ చలవరాతి మేడని చూశేడు . గుర్రాన్ని వెనక్కి తిప్పి రక్షక భటుల్ని 
పిలిచి ఆజ్ఞా పించేడు : 


100 


OUR 


“ నా అనుమతి లేకుండా యెవడో నా భూభాగంలో మేడ కట్టేడు. ఆ తుచ్చుడెవరో పట్టి యీడ్చుకు రండి . 
రాకుండా మొరాయిస్తే తల ఖండించి తీసుకు రండి . ” 

భయంకరమైన అట్టహాసంతో రాజుగారి రక్షక భటులు చలవరాతి మేడ దగ్గరికి వెళ్లేరు . అదే క్షణంలో తెల్ల 
పాము ముసలతని ముందు ప్రత్యక్షమై అడిగింది : 

“ యేం చెయ్యను ? వీళ్ల పని పట్టనా ? ” 
“ నీ యిషం వచ్చినట్టు చెయ్యి ” అని ముసలాడు అన్నాడు . 

“తెల్ల పాము మీద ఆన , నల్ల పాము మీద ఆన యీ సైనికులు వెనక్కి అడుగులు వేసుకుంటూ రాజ మంది 
రానికి పోగాక ” అంది . 

తక్షణం పాము ఆదేశించినట్టే జరిగి పోయింది . 
రక్షక భటులు రాజ మందిరానికి దొర్లు కుంటూ పోయేరు . 
వాళ్ల నాయకుడు రాజుగారి ముందర మోకరిల్లేడు . 

“ యిలాంటి శత్రువుబారినుంచి దేముడు మమ్మల్ని కాపాడు గాక ! ప్రభూ తమరే అతనితో యుద్ధం చెయ్యండి . 
మాకు యేం జరిగిందో చూడండి ! వాడు యెలా వుంటాడో కూడా మేం చూడ లేదు " అన్నాడు . 

“ పనికి మాలిన చవటా ! " అని రాజుకోపంతో నేలమీద తన్నుతూ అరిచేడు . రక్షక భటుల నాయకుడి చెంప 
వాయించి , రాజు స్వయంగా వజీర్ ని తీసుకుని చలవరాతి మేడమీదకి దండు వెళ్లేడు . 

వాళ్లు వస్తూ వుండడం ముసలాడు చూశేడు . తెల్ల పాముతో చెప్పేడు : 
‘‘రాజు వజీర్ తో కలిసి వస్తున్నాడు. ” 
“ యేం చెయ్యమంటావ్ ? " అని తెల్ల పాము అడిగింది . 
“ నీకు యేది మంచిదని తోస్తే అలా చెయ్యి ! ” అని ముసలతను ముందటికిలాగానేజవాబు యిచ్చేడు . 

“తెల్ల పాము మీద ఆన , నల్ల పాము మీద ఆన , ముసలివాని అనుమతితో ,రాజు మగగాడిదలాగా , వజీర్ గాడిద 
పిల్లలాగా మారిపోవుగాక ! ఆ గాడిదలు ఓండ్ర పెట్టి యేడు సార్లు చలవరాతి మేడ చుట్టూ పరిగెత్తి తిరుగుగాక ” 
అంది . 

రాజు , వజీరు వెంటనే అలా మారిపోయేరు . కఠోరంగా ఓండ్ర పెడుతూ చలవరాతి మేడ చుట్టూ దౌడు 
తియ్యడం మొదలు పెట్టేరు . 

సరిగ్గా అదే సమయంలో ముసలతని భార్య బయట మట్టి పొయ్యలో రొట్టె కాలుస్తోంది . గాడిదలు రెండూ 
దౌడు తీసుకుని వస్తూ వుండడం చూసి , అవి రాజూ , వజీరూ అని తెలియక , కర్ర తీసుకుని తరిమి వేసింది . ఆ గాడి 
దలు మేడ చుటూతా యేడు సార్లు దౌడు తీసి ఆ గేయి . 

“తెల్ల పాము మీద ఆన , నల్ల పాము మీద ఆన , ముసలతని అనుమతితో మీరు యెప్పటి మాదిరీ అవుగాక " 
అంది తెల్ల పాము . 

దాంతో మగగాడిద , గాడిద పిల్ల మరో సారి రాజుగా , వజీరుగా మారిపోయేయి . 
‘‘ ఘనత వహించిన తెల్లపామా ! వాళ్ల కి తగు మాత్రం జీవిక యిచ్చి , వాళ్లు యిల్లూ వాకిలీ లేకుండా దిమ్మరు 


no 


101 


లుగా తిరిగేటట్టు చెయ్యి . వాళ్లు యితరులకి అలా జరగాలని కోరుకున్నారు . అలా తిరిగితే మంచి, చెడా వాళ్ల కిగా 
వాళ్లకి తెలిసి వస్తాయి . ” 

ఆ మర్నాడు డె / బుద్ధిగా మందుతాగేడు . ఆరాత్రిషిర్డాక్ మళ్లీ ప్రత్యక్షమై మరో కథ చెప్పాడు . 


ఒంటి కన్ను 


బొంతకాకి 


అనగా అనగా వొకప్పుడు వో పసుల కాపరి వుండేవాడు . అతనికి భార్య , పూరి యిల్లు , వో ఆవూ వుండేవి . అతని భార్య 
ఆవుపాలు పితి కేది . అతను జున్ను చేసేవాడు . దాన్ని ఆరబెట్టడానికి యింటి కప్పుమీద పెట్టేవాడు . అలా ఆరబెట్టిన 
జున్నులో కొంత మాయమై పోతోందని అతను గమనించేడు . 

దొంగని పట్టాలని చెప్పి అతను , అతని భార్య చూశారు . అలా కొంత కాలం యెదురు చూశేరు . ఒంటి కన్ను 
బొంతకాకి వొకటి కప్పుమీద వాలి జున్ను తింటూ వుండడం వాళ్లకి కనిపించింది . 
పసుల కాపరి ఆ కాకిని పట్టుకున్నాడు . దాని పీక నులిమెయ్యబోతూ వుండగా బొంతకాకి యిలా వేడుకుంది . 

“ నన్ను చంపద్దు . నీకు మంచి బహుమతీ యిస్తాను. రేపు మా యింటికి రా . యెవళ్లనడిగినా మా యింటికి 
దారి చెప్తారు. " 

పసుల కాపరీ , అతని భార్యా దాని మాటలు నమ్మారు . దాన్ని వదిలేశారు. ఈ 
ఆ మర్నాడు పసుల కాపరి మందనివూళ్లోకి తోలి ఒంటి కన్ను బొంతకాకి యిల్లు వేతుక్కుంటూ బయల్దేరాడు . 
అతను అలా నడిచి వేడుతూ వుండగా మేత మేస్తూ వున్నగొర్రెల మంద కనిపించింది . 
“ యెవరి మందలివి ? " 
“ ఒంటి కన్ను బొంతకాకివి " అని గొర్రెల కాపరులు బదులు చెప్పేరు . 
“ ఎక్కడ ఆ బొంతకాకి మకాం ? ” 


102 


“ యీ రోడ్డమ్మటే వేళ్లు , కొంత మంది పసుల కాపర్లు తగులుతారు . వాళ్లు చెప్తారు. ” 
పసుల కాపరి ఆ రోడ్డమ్మటే వెళ్లాడు . కొంచెం సేపట్లోనేగుర్రాలని మేపే వాళ్లు కనిపించేరు . 
““ యెవరి గుర్రాలివి ? ” అని అతను వాళ్లని అడిగేడు . 
“ ఒంటి కన్ను బొంతకాకివి . " 
“ యెక్కడ ఆ బొంతకాకి మకాం ? " 
“ యీ దారినే వేళ్లు . ఒంటెల్ని కా సేవాళ్లు తగుల్తా రు . వాళ్లని అడుగుతే చెప్తారు. ” 
పసుల కాపరి ఆ దారినే వెళ్లాడు . అతనికి ఒంటెల మంద కనిపించింది . 
“ యెవరివి యీ ఒంటెలు ? " , 
“ ఒంటి కన్ను బొంతకాకివి ” అని వాళ్లు జవాబు చెప్పేరు . 
“ ఆ ఒంటి కన్ను బొంతకాకి మకాం యెక్కడ ? " 

ఒంటెల కాపర్లు దారి చెప్పారు . పసుల కాపరి ఆఖరికి అక్కడికి చేరగలి గేడు . యీ మందలన్నిటికీ యజమాని 
అయిన బొంతకాకి పసుల కాపరికి హార్దిక స్వాగతం చెప్పి , కనివినీ యెరగని భోజ్య పదార్థాలు పెట్టింది . తర్వాత కూచుని 
తనివి తీరా కబుర్లు చెప్పుకున్నారు . 

సెలవు తీసుకుని పసుల కాపరి వెళ్లిపోయే ముందు ఒంటి కన్ను బొంతకాకి అతనికి వో టేబిల్క్లాత్ 
యిచ్చింది . 

“ వూరికే చెప్పు : పరుచుకో , టేబిల్ క్లాత్ , పరుచుకో ! ఆహార పదార్థాలు నిండనీ . అలా అనగానే మీకు తృప్తి 
కలిగించేటట్టు అన్నీ అమురుతాయి . కడుపు నిండా తిన్నాక ‘ మడుచుకో టేబిల్ క్లాత్ , మడుచుకో అను . ” 

యింటికి తిరిగి వచ్చేక అతను భార్యని పిలిచేడు . 
‘‘ చేతులు కడుక్కుని రా , తిందాం ” అన్నాడు . 
" యేం తింటాం ? వంటా పెంటా తగలెటందే ” అంది . 
పసుల కాపరి చేతులు కడుక్కుని తివాసీమీద కూర్చుని, టేబిల్క్లాత్ వుంచేడు . 
‘‘ పరుచుకో , టేబిల్క్లాత్ , పరుచుకో ” అన్నాడు . 

టేబిల్క్లాత్ పరుచుకుంది . చూడండి ! ఆశ్చర్యం ! యెన్ని రకాల భక్ష్య భోజ్యాలు వుంటాయో అన్నీ దానిమీద 
అమిరేయి . 

భోజనాలు అయేక పసుల కాపరి అన్నాడు : 
“ ముడుచుకో , టేబిల్ క్లాత్ , ముడుచుకో . " 
టేబిల్క్లాత్ ముడుచుకుంది . 
““ రేపు చక్రవర్తి నీ , ఆయన పరివారాన్నీ భోజనానికి పిలుస్తా " అన్నాడు పసుల కాపరి . 
“చాలు !చాలు! వాళ్లు యీ వింతని కాస్తా యెత్తు కు చక్కాపోతారు ” అని వారించింది అతని భార్య . 

“ వుహుఁ, అలా అనుకున్నాను , చేస్తాను అంతే ” అన్నాడతను మొండిగా . “ యింతకీ టేబిల్ క్లాత్ సంపాదిం 
చింది . నేను కదా ! ” అన్నాడు . 


-01 


103 


అందరూ 


అతను చక్రవర్తి నీ ,రాజదర్బారు పెద్ద లనీ ఘనమైన విందుకి పిలిచేడు . అందరూ వచ్చి యధాస్థానాల్లో కూర్చు 
న్నాక పసుల కాపరి తివాసీమీద టేబిల్క్లాత్ ని పెట్టేడు . 

“ పరుచుకో టేబిల్క్లాత్ పరుచుకో " అని ఆజ్ఞా పించేడు . 

రెప్పపాటులో ఆశ్చర్యకరమైన పిండి వంటలన్నీ , రకరకాల తిను బండారాలన్నీ చక్రవర్తి ముందూ , ఆయన పరి 
వారం ముందూ ప్రత్యక్షమయేయి . 

అతిథులు బ్రేవ్ మని త్రేన్చి తృప్తి గా యిళ్లకి వెళ్లిపోయేరు . కాని చక్రవర్తి తన మందిరానికి వెళ్లేక యిద్దరు 
కాపలా వాళ్లనిపిలిచేడు . 

““వెళ్లి ఆ అద్భుతమైన టేబిల్ క్లాత్ ని యెత్తు కు రండి , ఆ దౌర్భాగ్యుడి దగ్గర్నుంచి . వాడు యెదిరిస్తే సఫా 
చేసెయ్యండి ” అన్నాడు . 

కాపలా వాళ్లు పసుల కాపరి యింటికి వెళ్లి మహిమ వున్న టేబిల్ క్లాత్ ని లాగేసుకున్నారు . 

పసుల కాపరికి చేసేదేమీ లేకపోయింది . మళ్లీరాముడో దేముడో అని యీడ్చుకుంటూ ఒంటికన్ను బొంతకాకి 
దగ్గరికి వెళ్లేడు . 

“ మా చక్రవర్తి టేబిల్ క్లాత్ యెత్తు కు పోయే "డని మొర పెట్టుకున్నాడు . 
అప్పుడు ఆ బొంతకాకి వో గాడిదని పసుల కాపరికి యిచ్చింది . 
“ యిదుగో హేయ్ ! హోయ్ ! అని ఆదేశించు . యిది పేడకి బదులుగా బంగారాన్ని రాలుస్తుంది ” అని చెప్పింది . 
పసుల కాపరి గాడిదమీదకి యెక్కి యింటికి బయల్దేరాడు . కాని ఆ దారి రాజ ప్రాసాదం పక్క నుంచే సాగుతుంది . 

“ యెందుకు తద్దినంకొని తెచ్చుకోవడం ! ” అని పసులకాపరి అనుకుని , గాడిదని మడమలతో తన్నుతూ “ హేయ్ ! 
హోయ్ ! " అని మామూలుగా గాడిదలని తోలేటప్పుడు అరిచే అరుపు అరిచాడు . 

అందుకుజవాబుగా గాడిద నేలమీద బంగారాన్ని కుమ్మరించింది . యీ అద్భుతం చక్రవర్తి కళ్ల బడింది . పసుల 
కాపరి దగ్గర్నుంచి బొంతకాకి యిచ్చిన యీ కానుకని కూడా కాజేశాడు . 

పాపం , ఆ మర్నాడు పసుల కాపరి మళ్లీ మొత్తు కుంటూ ఒంటికన్ను బొంతకాకి దగ్గరికి వెళ్లేడు . తన ఖర్మ 
యిలా కాలిందని లబోదిబోమన్నాడు . 

““ నీకు యెవరు అపకారం చేశారు ? " అని బొంతకాకి అడిగింది . 
““ మా చక్రవర్తి గాడిదని యెత్తు కు పోయేడు . ” 

బొంతకాకి చీదరించుకుని పసుల కాపరికి యింకో కానుక యిచ్చింది . రంగులు పూసిన పెట్టె . 

“ యిదుగో చూడు , తెరుచుకో , పెట్టే , తెరుచుకో అని మాత్రమే నువ్వు అనవలసిందల్లా . రా , సుత్తీ , రా ! 
అనుచాలు . కొయ్య సుత్తితో మనిషి వస్తాడు. యెవరు పక్కన వున్నా నెత్తి మీద మోదుతాడు . నీకు సరదా తీరిందని 
పించేక వూరికేచాలింక , సుత్తీ !చాలు! అను . కొయ్య సుత్తి మనిషి లోపలికి వెడతాడు ” అని చెప్పింది . 
ఆ పసుల కాపరి పెట్టెని పట్టుకుని బయల్దేరేడు . అంతలోకీ అతనికి అనుమానం వచ్చింది . “ మనిషి యీ 
పెట్టెలో యెలా పడతాడు ? యిక కొయ్య సుత్తి పట్టు కున్నవాడు అసలే పట్టడు కదా ? " అనిపించింది . 

అసలేమిటో విషయం చూద్దాం అనిపించింది . 


In 


104 


అతను పెట్టెని వో గుట్ట మీద పెట్టి తను వో కయ్యలో దాంకుని అరిచేడు : 
‘‘ తెరుచుకో , పెట్టే తెరుచుకో ! రా , సుత్తీ , రా ! ” 

పెట్టెలోనుంచి కొయ్య సుత్తి పట్టుకుని వో మనిషి వచ్చేడు . చుట్టు పక్కల యెవరూ కనిపించకపోవడంతో 
కయ్యలో వున్న పసుల కాపరిని చూసి మోదడం పెట్టాడు. 

“ చాలింక సుఖీ చాలు ! మూసుకో , పెట్టీ , మూసుకో ! ” అన్నాడు . 

సుత్తి పట్టుకున్న మనిషి పెట్టెలోకి మళ్లీదూరేడు . పసుల కాపరి పెట్టెని పట్టుకుని చక్రవర్తిగారి పెరటి 
వెళ్లేడు . ఆ పెట్టెని వో నదురైన చోట పెట్టి తను వో పక్క దాంకుని అరిచేడు : 

‘‘తెరుచుకో పెట్టి తెరుచుకో ! రా , సుత్తీ , రా ! " , 

సుత్తి పట్టుకున్న మనిషి యివతలికి వచ్చేడు . చక్రవర్తిని, వజీర్ ని, దర్బారు మనుషుల్ని మోదడం మొదలు 
పెట్టేడు. అతను ఆ మోదడంలో యెంత పరవశించిపోయేడం టే ఆఖరికి మొత్తం ప్రాసాదం అంతట్నీ సుత్తితో 
మోదేశాడు . 
అప్పుడు పసుల కాపరి అరిచేడు : 

“ చాలింక సుత్తీ చాలు, మూసుకో పెట్టి మూసుకో . ” పెట్టె మూసుకుంది . పసుల కాపరి తన టేబిల్క్లాత్ నీ , 
గాడిదనీతీసుకుని యింటికి తిరిగివెళ్లి బ్రహ్మాండమైన విందు చేసి మొత్తం దేశమంతట్నీపిలిచేడు . 

అప్పట్నుంచీ అతను హాయిగా బతికేడు . ఆపదలో ఆకలితో వున్న వాళ్లందరినీ ఆదుకున్నాడు . 
అతను దివంగతుడయేక అతని కీర్తి నిలిచిపోయింది . 
మూడో రోజుకి డెళ్లికి పూర్తిగాబాబాగయింది .షిర్డాక్ మళ్లీవచ్చి హుషారైన కథ చెప్పేడు . 


00 


బాగయి 


05 


కెలెవ్ 


on 


పూర్వం వొకప్పుడు కెలెవ్ అనే పేరు వున్న మనిషి వొకడుండేవాడు . ఓ రోజున అతని భార్య అతనికి కొంత 
డబ్బు యిచ్చింది . 

““ బజారుకి వెళ్లి కొంచెం వెన్న కొని పట్రా " అంది . 
వెన్నని పెట్టడానికి బోలు సొరకాయని తీసుకుని కెలెవ్ గాడిద యెక్కి బయల్దేరేడు . 
వేన్నని కొని యింటికి తిరిగివచ్చేటప్పుడు దారిలో ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందా మనుకున్నాడు . 

గాడిదమీదనుంచి దిగి , వెన్న వున్న సొరకాయని నేలమీద పెట్టి గాడిదని యెక్కడ కట్టాలా అని చోటుకోసం 
చూశేడు . ఆ చుట్టు పక్కలంతా పిసరు గడ్డి పరక కూడా లేని బీడు , సాఫీగా వుంది . అప్పుడు అతని దృష్టి సొరకాయమీద 
పడింది . సొరకాయ వంకర మెడకి గాడిద తాడు కట్టాలని అనుకున్నాడు . 

“ యేం తెలివి నాది ! ” అనుకుని కెలెవ్ నేలమీదకి వాలుతూ అన్నాడు . 

నుంచుని నుంచుని గాడిదకి విసుగొచ్చింది . అది మెడ చాచి ఓండ్ర పెట్టడం లంకించుకుంది . గెంతుకుంటూ 
పోవడం మొదలెట్టింది . వేనక్కాలే సొరకాయ కూడా పడుతూ లేస్తూ వుంది . కెలెవ్ వొక్క ఉదుట్న లేచి దాని వెంట 
బడ్డాడు. చాలా సార్లు అది అందినట్టే అందేది . కాని వెంటనేమళ్లీ మంచి దౌడు లంకించుకునేది . 

సొరకాయ మిట్ట మీద , గొప్పుమీద పడుతూ లేస్తూ గాడిద వెనక్కాలే పోతూనే వుంది . ఆఖరికి అది తునా 
తునకలై 
పోయింది . గాడిద కనిపించకుండా పోయింది . 

కెలెవ్ కి చేసేది యేమీ లేకపోయింది . గాడిదని వెతుకుతూ బయల్దేరడం తప్ప గత్యంతరం లేకపోయింది . దారిలో 
అతనికి వో మనిషి తగిలేడు . 

“ యేమయ్యా దారిలో యెక్కడనా నా గాడిద కనిపించిందా ? ” అని అడిగేడు . 
కెలెవ్ శుద్ధ అమాయకుడు అని ఆ మనిషి గ్రహించేడు . కొంచెం ఆట పట్టించాలి అనుకున్నాడు . 
““ కనిపించిందయ్యా . " 
“ యెక్కడ ? ” 
‘‘రాజ ప్రాసాదంలో వుంది . న్యాయాధికారి పని చ్యెయమని దాన్ని పిలిపించేరు. ” 
మరి ఆలోచనా , పాలోచనా లేకుండా కెలెవ్ న్యాయాధికారి యింటికి పరిగెత్తే డు . ఆయన్ని వీధిలోకి లాగి అరవడం 
మొదలు పెట్టేడు : 
‘ ‘ యిక పదపోదాం . ” 
యీ రచ్చకి జనం అక్కడ పోగయేరు . కెలెవ్ నీ న్యాయాధికారినీచుట్టు ముట్టేరు . 
““ కెలెవ్ , యెక్కడికి ఆయన్ని యీడ్చుకుపోతున్నావ్ ? " అని అడిగేరు . 

“ యింటికి ! యిది నా గాడిద . నేను దీన్ని వెన్న వుంచిన సొరకాయకి కట్టేశాను. యిది పారిపోయింది . సొరకాయ 
ముక్కలు ముక్కలైపోయింది . వెన్నంతా నేలపాలైంది . అదెలాగూ పోయింది , గాడిదని కూడా పోగొట్టు కొమ్మంటారా ? ” 
అని అడిగేడు . కెలెవ్ ఆ కథంతా జనానికి చెప్పి మళ్లీ అరుపులు మొదలు పెట్టేడు . 


ADI 


OU 


Via 


107 


on 


Sin 


““ పద , పోదాం యింటికి . ” 

యేం చెయ్యాలో తోచక న్యాయాధికారికి మతిపోయింది . ఓ పక్క జనం నవ్వుతున్నారు , కెలెవ్ తనని తోస్తున్నాడు . 

“ తెలివైన పని వీడికి సొమ్ము ముట్ట చెప్పడం ” అని న్యాయాధికారి తనలో తను అనుకున్నాడు . గాడిదకి , సొర 
కాయకి , వెన్నకి సొమ్ము యిచ్చెయ్యడం . . 

కెలెవ్ సొమ్ము తీసుకుని యింటికి బయల్దేరి వెళ్లేడు . కాని న్యాయాధికారి ఆశ్రితుడొకడికి దురాశ పుట్టింది . 
“వాడు అమాయకుడు , అంత సొమ్ము యెలా పట్టుకుపోగలిగేడు ?దాన్ని యెలాగైనా లాగేసుకోవాలి " అనుకున్నాడు . 

కెలెవ్ కంటే ముందే వెళ్లి రెండు పుచ్చకాయలు తీసుకుని రోడ్డు మీద కూర్చున్నాడు . కెలెవ్ దగ్గరికి వస్తూ 
వుండడం చూసి వొక దాన్నికోసి తినడం మొదలు పెట్టేడు . కెలెవ్ కి విపరీతమైన దాహం వేసేసింది . న్యాయాధికారి 
ఆశ్రితుడు వో ముక్క కోసి అతనికి యిచ్చేడు . 

“ అబ్బ , యెంత తియ్యగా వుందో ? ” అన్నాడు కెలెవ్ . 
““ 

దానేముంది ! యీ పుచ్చకాయ యింకా తియ్యగా వుంటుంది . దీనికి త్వరలోనేగుర్రం పిల్ల పుడుతుంది ” 
అన్నాడా మోసగాడు . 

“ నీ పుచ్చకాయ ఖరీదు యెంత ? ” అని కెలెవ్ అడిగేడు . 
“ ఒక గాడిద ఖరీదు అంత , సరిగ్గా . " 

““ యేం బేరం ! ” అనుకున్నాడు కెలెవ్ . “ నా దాహమూ తీరుతుంది . గాడిద బదులు గుర్రంపిల్లా వుంటుంది ” 
అనుకున్నాడు . 

కెలెవ్ పుచ్చకాయకి డబ్బు యిచ్చేడు . 

“ యింటికి వెళ్లేదాకా దీన్ని కొయ్య కేం . కోస్తే గుర్రం పిల్ల గెంతిపోతుంది ” అని న్యాయాధికారి ఆశిత్రుడు 
చెప్పేడు . 

నీళ్ల కడవని మోసుకెళ్లినట్టుగా కెలెవ్ జాగ్రత్త గా పుచ్చకాయని మోసుకు వెడుతూ దారిలో తొట్రు 
పడ్డాడు. పుచ్చకాయ చెయ్యి జారి కింద పడింది . రెండు ముక్కలైపోయింది . 

ఆ చోట్లో వో కుందేలు పడుకుంది . యీ చప్పుడుకి బెదిరి అది గెంతుకుంటూ పారిపోయింది . 
“ గుర్రం పిల్ల పారిపోయింది ” అని ఆ గొడవ చూసి కెలెవ్ అనుకున్నాడు . 
అయ్యో అని బాధపడి యీడ్చుకుంటూ యింటికి పోయేడు . 
అతన్ని చూసి భార్య 
‘‘ వెన్న యేదీ ? " అని అడిగింది .. 
చిర్రెత్తి పోయింది కెలెవ్ కి . 

“ తెలివితక్కువదానా ! గుర్రంపిల్ల చెయ్యిజారిపోయిందని నేబాధ పడుతూ వుంటే నువ్వేమో వెన్నో వెన్నో 
అంటావేమిటి ? ” అని విసుక్కున్నారు . 2 

కెలెవ్ జరిగిన గొడవలన్నీ చెప్పేక విని ఆమె అంది : 
“ యెంత అమాయకుడు దొరికాడు నా భర్తగా . ” 


108 


LION 


జింక 
షిర్డాక్ గురించి మీరిప్పటి దాకా చదివిన కథలన్నీలోగడ పత్రికలలో పడినటువంటివే. ఓ సారి వో పరాయి వ్యక్తి 
నన్ను చూడ్డానికి వచ్చేడు . 

“ నేను మీ పాఠకుణ్ణి. షిర్దాతో నా భేటీ గురించి మీకు చెపుదామని వచ్చేను ” అని తనని తను పరిచయం 
చేసుకుంటూ అన్నాడు . 

“ నాకు తెలిసిన మేరకి షిర్డాక్ చిన్న పిల్లలకే కనిపిస్తాడు ” అన్నాను . 
“ నా బాల్యంలో జరిగినది చెప్పడానికే వచ్చేను ” అని అతను నవ్వుతూ అన్నాడు . 

తివాసీమీద కూర్చోమని చోటు చూపించి ఆకుపచ్చ టీ యిచ్చేను . అతను చెప్పిన కథ నిజంగా జరిగినట్టే 
కనిపించింది . అందుకని దాన్ని రాసి యీ పుస్తకంలో చేర్చాను . - 

“ నా పేరు మీయ్ లిస్ ” అని అతను మొదలు పెట్టేడు . “ మా నాన్న వేటగాడు . ఓ సారి ఆయన వేట సంచీలో 
వో ప్రాణిని తీసుకువచ్చేడు . అది కొంచెం యించుమించులో మేకపిల్ల మాదిరి వుంది . అది జింక . వొంటరిగా సైప్ 
బీటిమీద వుండగా నాన్న దాన్ని చూశేరు .దాని తల్లికి యేదో చెడు సంభవించి వుండాలి . అదృష్టవశాత్తూ మా మేక 
అప్పుడే యీనింది . మేం యీ జింకని కూడా దానిపిల్ల లతోబాటే వుంచేం అది సాకుతుందని . మొదట్లో మేక దాన్ని 
తరిమివే సేది . తర్వాత దానికి జాలి పుట్టిందేమో సాకడం మొదలెట్టింది . యిప్పుడు దానికి నాలుగుపిల్లలయేయి . 
జింకం టే మా అందరికీ యిషం కలిగింది .దానికి కూడా మేమంటే యిషంగానేవుండేది . వేసవికాలం గడిచింది . తర్వాత 

ఆకురాలుకాలం, శీతాకాలం గడిచేయి . వసంతరుతువులో వో రోజు పొద్దుట జింక సైప్ బీట్లో కి వెళ్లింది . మళ్లీతిరిగి 
రాలేదు . మేక వొకటే యేడుపు. నాక్కూడా యేడుపు వచ్చింది . యేడవకు ! నీ జింక తిరిగివస్తుంది . నేను దాన్ని 
తీసుకువస్తా అని యెవళ్లో చెప్తున్నట్టు మాటలు వినిపించి అర్ధ రాత్రి వేళ నేను లేచి కూర్చోవడం నాకు గుర్తు వుంది . 
నిజంగా చిత్రం ! మూడో నాడు ఉదయం జింక తిరిగి యింటికి వచ్చింది . అర్ధరాత్రి నాతో అలా చెప్పింది యెవరా 
అని నాకు ఆశ్చర్యంగా వుంటుంది . అలా అనుకుని యెవరో మంత్రగాడే అయివుండాలని నిర్ణయించుకున్నాను . 

“ కాని స్వేచ్ఛ యెలా వుంటుందో చవి చూశాక మా జింక ముందటి మాదిరిగా వుండనే లేదు .దాన్నికావిటేసు 
కుందామని నేను వెళితే అది నన్ను తప్పించుకునేది . 

( యీ సారి వెళ్లిపోతే యిక రాదు అని చెప్పి మా నాన్న దాన్ని తాడుతో కట్టేశాడు . 
“ కొంత కాలం గడిచింది . మా యింటికి చుట్టా లెవరో వచ్చేరు . 
( రేపు మీకు జింక మాంసం రుచి చూపిస్తా అని మా నాన్న తన నేస్తంతో చెప్పేడు . 

‘‘ ఆరాత్రి నేను చాలా సేపు నిద్రపోలేదు . హఠాత్తుగా వెన్నెల కాంతిలో నాకో చిన్న మనిషి చిత్రమైనటోపీ 
పెట్టుకుని కనిపించేడు . 

" నా పేరు పిర్దాక్. యేం యిలా పడుకున్నావ్ ? మీ నేస్తం జింకకి రేపు యేం మూడబోతోందో నీకు తెలీదా ? 
అందుకేనా దాన్ని నేను పచ్చిక బీటిమీదనుంచి వెనక్కి తీసుకువచ్చింది ? అన్నాడు . 

“ ఆ మనిషిని బాగా చూద్దామని నేను యెగిరి గెంతేను , కాని అతను మాయమైపోయేడు . తర్వాత చడిచప్పుడూ 


on 


109 


A 


లేకుండా యింట్లో నుంచి బయటికి పశువులున్న చోటుకి వెళ్లేను . జింకకి కట్టిన తాటిని విప్పేను . వీడ్కోలు చెపుతూ 
దాని చెవి గీరేను . దాన్ని వాటేసుకున్నాను. దాని గుండె దడదడ కొట్టుకోవడం నాకు వినిపించింది . 

“ అది స్లిప్ బీట్లో కి యెలా గెంతుకుంటూ పోయిందో నాకు గుర్తు వుంది . తెల్లవారుతోంది . అది గెంతుకుంటూ 
పోతూ వుంటే దాని గిట్టల్లో నుంచి ధూళి లేచింది . నాకు విచారమూ కలిగింది , సంతోషమూ కలిగింది . ” 

షిర్డాక్ గురించి నాకు మీయ్ లిస్ చెప్పింది అదీ . యీ కథని యీ పుస్తకంలో చేర్చడం యెందుకం టే షిర్డాక్ ని 
చూసిన యితర పాఠకులు , ఆ చిన్ని మనిషితో స్నేహం కూడా చేసేవుంటే ఆ కథని నాకు చెప్తారు అని . మంచిది . 


పాఠకు లకు మనవి 


on 


ఈ పుస్తకం గురించీ, దీని అనువాదం గురించి మీ అభిప్రాయాలను 
“రాదుగ " ప్రచురణాలయానికి దయచేసి తెలుపండి . 
మీ అభిప్రాయాలను ఈకింది చిరునామాకు పంపండి : 

Raduga Publishers 
17, Zubovsky Boulevard 

Moscow, USSR 


